రామోపాఖ్యానం 


(సరళ వ్యాఖ్యాన సహితం) 


వ్వాఖ్వాత 
డా॥। నండూరి రామకృష్ణమాచార్య 





వ్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2018 


ర క స! 
77101 ట౧౦౧మల(20” 


6€077277౯24270 0 
1) 206ట1 1020210 స002020121072 


0. 0121003 00102400 నలల సిం. 1294 
(అ[11200 యలా766 


77 ౨777౧" 20186 


6౦౮7౬ * 2000 


/ర/స%66 €) + 


ఏ11%4011 11ట0021 522021. 1.4.5. 
౫600676 0౦0౦ 

ుం2!2 ుుం26 లంజ జయ 
ం26 


రి 


0102601003 స సు101 
.. 00026. 


777/664 2/౧ 


యు22 మంం26 లజటరుజుఖయి 91653 
ంజడ- 51/ 507 


ముందుమాట 


భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు వేదాలు, పురాణాలు, 
ఇతిహాసాలు మూలాధారాలుగా ఖ్యాతిగాంచాయి. వేదాలలోని సారాన్ని 
రంగరించి భగవాన్‌ వేదవ్యాసుల వారు మహాభారత ఇతిహాసాన్ని 
పంచమవేదంగా తీర్చిదిద్దారు. మహాభారతం మన జాతీయ కావ్యం. 
చతుర్విధ పురుషార్థాల సాధనకు కావలసిన విజ్ఞానమంతా ఇందులో 
చక్కగా వేదవ్యాసుల వారు ఇమిడ్చారు. మహాభారతం పంచమవేదంగానే 
కాక భారతీయ విజ్ఞాన శాస్త్ర సర్వస్వంగా ప్రశస్తికక్కింది. 


వేదవ్యాసుల వారు భారత కథను జయేలిహాసంగా తీర్చిదిద్ది తన 
శిష్యులద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశారు. వైశంపాయనుడు 
జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు. అలా వినిపించగా 
'పెంపొందిన కథను భారతం అన్నారు. ఆ తరువాత రోమహర్ష్నణుని 
కుమారుడైన ఉగ్రభజ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న 
శౌనకాది మహామునులకు వివరించాడు. మునులడిగిన ప్రశ్నలకు 
ఉగ్రభవసుడు చెప్పిన కథార్జ్థాలతో కలిపి భారతం “మహాభారతం” 
అయ్యింది. 

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 

ఇందులోఉన్నది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా 


ఉండదు - అని సూత పౌరాణికులు శౌనకాది మహామునులకు 
మహాభారత ప్రాశస్యాన్ని వివరించాడు. 


పంచమవేదంగా, భారతీయ విజ్ఞాన శాస్త్రంగా ఖ్యాతిగొన్న సంస్కృత 
వ్యాసభారతాన్ని ఆదికవి నన్నయ, కవిబ్రహ్మ తిక్కన, ప్రబంధ 
పరమేశ్వరుడు ఎల్జిన ఆంధ్రీకరించారు. 


తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మప్రచారంలో భాగంగా కవిత్రయ 
విరచిత శ్రీమదాంధ్ర మహాభారతానికి తెలుగులో సుప్రసిద్ధ పండితులచే 
చక్కటి వ్యాఖ్యానాన్ని వ్రాయించి 15 సంపుటాలుగా ముద్రించి తెలుగు 
ప్రజలకు అందించింది. తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత 
శ్రీమహాభారతం విశేష ప్రజాదరణను పొంది ఇప్పటికె దాదాపు 
25,000లకు పైగా ప్రతులు అమ్ముడుపోయాయి. 


ఇదివరకు తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర 
మహాభారతంలోని ప్రశస్తమైన నలోపాఖ్యానం, సావిత్రి ఉపాఖ్యానం వంటి 
ఉపాఖ్యానాలను, సుప్రసిద్ధ ఘట్టాలను, కథలను వ్యాఖ్యానంతోపాటు 
ప్రత్యేకించి చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రిస్తే నేటి తరం సమాజానికి 
చాలా ఉపయోగకారి అవుతుందని తి.తి. దేవస్థానములు సంకల్పించింది. 
ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఈ భారతోపాఖ్యానాలు (గ్రంథమాల. 
ఈ (గ్రంథమాలలో భాగంగా ఉదంకోపాఖ్యానం, గరుడోపాఖ్యానం, 
యయాతి చరిత్ర, దుష్యంతోపాఖ్యానం, శిశుపాలుని కథ, నలోపాఖ్యానం, 
ధర్మవ్యాధోపాఖ్యానం, రామోపాఖ్యానం, సావిషత్రుపాఖ్యానం, కీచకుని కథ, 
శ్రీకృష్ణరాయబారం, అంబోపాఖ్యానం, హంసకాకీయోపాఖ్యానం, 
నాడీజంఘుని కథ, బ్రాహ్మణగీతలు అనే 15 శీర్షికలను ఎంపిక చేసి 
తెలుగు రాఘ్రాలలో సుప్రసిద్ధులైన పండితులచే. చక్కటి పీఠికలను 
వ్రాయించి, ముద్రించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నది. 
ఇందులో భాగమే ప్రస్తుతం మీకందిస్తున్న రామోపాఖ్యానం. 

భక్తమహాశయులు, సాహితీ ప్రియులు ఈ [గ్రంథమును ఆదరిస్తారని 
మనసార కోరుకుంటూ... 


సదా శ్రీవారిసేవలో... 


జా 
కార్యనిర్వహణాధికారి 
తి.తి.దేవస్థానములు, తిరుపతి 


యన 
న 


.. 
షా స్నో 
న ఫా 
(] సీ ర 

క్‌ | 


నా 
మ 


య 
న 


[క్ష 








17 


పీరిక 
ఎజ్టాపైెగడ 


రాజరాజనరేంద్రుని సూచన, కోరిక మేరకు నన్నయభట్టు 
భారతాంధ్రీకరణకు పూనుకున్నాడు. తన కిష్టుడున్‌ సహాధ్యాయుడు అయిన 
నారాయణ భట్టు తోడుకాగా, ఆది, సభాపర్వాలు పూర్తిగా, అరణ్యపర్వం 
4వ ఆశ్వాసం 142 పద్యం వరకు నన్నయగారి గంటం సాగి 
ఆగిపోయింది. 


“శారదరాత్రు లుజ్వలలసత్తరతారకహారపంక్తులం 
జారుతరంబులయ్యె, వికసన్నవకైరవగంధబంధురో 
దారసమిర సౌరభము దాల్చి, సుధాంశు వికీర్యమాణ క 
ర్పూరపరాగపాండురుచిపూరములంబరపూరితంబులై” 


ఆ తరువాత 148వ పద్యం 


చ. స్ఫురదరుణాంశురాగరుచిం బొంపిరివోయి నిరస్తనీరదా 
వరణములై దళత్మమల వైభవజ్బంభణ ముల్లసిల్ల ను 
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్‌ సెలంగంగాం 
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళం జూడగన్‌ 


ఇలా ఎజ్జిన గంటం తోడై పర్వం పరిసమాప్తమైంది. పై నన్నయ్య 
పద్యం చివర పాండురుచిపూరములన్‌-పరపూరితంబులై అని బుషివంటి 
నన్నయ అక్కడినుండి భారతం యితర కవులచే పూరింపబడుతుందని 
ధ్వనింపజేశాడు. అలాగే అరుణాంశు అన్న ఎల్జిన తన మూర్తిని 
తెలియజేశాడు అన్నది సహృదయ విమర్శకుల చమత్మారోక్తి. 


భవ్యచరిత్రుం, దాపస్తంబసూత్రుండు, శ్రీవత్సగోత్రుండు, శివపదాబ్ద 


అది 


సంతతధ్యాన సంసక్తచిత్తుండు, సూరనార్యునకును బోతమాంబికకును 


అవి అది 


ఇగ 


నందనుండిలం బాకనాటిలో నీలకంఠేశ్వరస్థానమై యెసకమెసంగు 

గుడ్లూరు నెలవుగ గుణగరిష్టత నొప్పు, ధన్యుండు. ధర్మెక తత్పరాత్ముం 
దెజ్జనార్యుందు సకలలోకైక విదితుందయిన నన్నయభట్ట మహాకవీంద్రు 
సరససారస్వతాంశ ప్రశస్తి దన్నుంజెందుటయు, సాధుజనహర్ష్న సిద్ధింగోరి 


కం. ధీరవిచారుండు తత్మవితారీతియుం గొంతదోంపం దద్రచనయ కా 
నారణ్యపర్వ శేషము పూరించెం గవీంద్రకర్ణపుటపేయముగాన్‌ 


ఈ విధంగా అరణ్యపర్వం సప్తమాశ్వాసం చివర ఎజ్జన తన వివరాలు 
చెప్తూ, నన్నయ కవితారీతి కొంత ప్రతిఫలించగా నన్నయ రచనే అన్నట్లు 
తానీ పర్వాన్ని పూర్తిచేశానంటూ, అశ్వాసాంత పద్యాలు రాజరాజనరేంద్రుని 
సంబోధన పరంగానే చెప్పి గద్యలో కూడా “సకల సుకవిజనవినుత 
నన్నయథభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబు నందరాణ్య పర్వంబునందు... 
సర్వంబును సప్త్రమాశ్వాసము అని పూర్తిచేయడం జరిగింది. 


నన్నయ అరణ్యపర్వాన్ని పూర్తిగానే రచింపగా కొంతభాగం శిధిలం 
కాగా శిథిలభాగ పూరణం ఎల్జిన చేశాడన్న విమర్శకోక్తికి కాలం 
చెల్లిపోయింది కాబట్టి ఆ విషయం చర్చించనవసరంలేదు. 


ఎల్జిన వంశీయులు అపస్తంబసూత్రులు. శ్రీవత్సగో(త్రులు. 
విప్రనారాయణ చరిత్ర కవి చదలువాడ మల్లన “ప్రతిభతో నారణ్యపర్వ 
శేషముజెప్పెంగవులకు జవులపందువులుగాగ” అన్న సీసపద్యంలో ఎల్జిన 
తన వంశ కర్త అని, చదలువాడ నివాసి అని చెప్పాడు. దీన్నిబట్టి ఎజ్జిన 
ఇంటి పేరు చదలువాడ అవుతోంది. కానీ ఎజ్జిన తాత ఎజపోతసూరి 
వేగినాటిలోని కరాపర్తిలో వృత్తిగాగలవాడని వుంది. ఎర్రన రాసిన మరో 
పద్యభాగంలో “పాకనాటిలో నీలకంఠేశ్వరస్థానమై ఎసకమెసగు గుడ్ల్డూరి 
నెలవున గుణగరిష్టతనొప్పు, ధన్యుడద్వైత తత్పరాత్ముడెర్రనార్యుడు” అరణ్య 
పర్వశేషాన్ని పూరించినట్లు చెప్పబడింది. దీన్ని బబట్టి అరణ్యపర్వశేష 


ఇ 


పూరణ సమయంలో ఎజ్జిన గుడ్లూరి (గ్రామంలో నివసించి యున్నట్లు 
తెలుస్తోంది. అంటే కరాపర్తి నుండి గుడ్లూరికి నివాసం మారివుంటుంది. 
అనంతరం ఎజ్జనకు వేమారెడ్డి సోదరుడైన మల్లారెడ్డితో పరిచయం 
ఏర్పడడంతో అతనితో చదలువాడకు వెళ్లి వేమారెడ్డి ఆస్ట్థానకవియై 
రామాయణ, హరివంశాన్ని రచించుకాలంలో అద్దంకిలో కొంతకాలం 
వుండి, వార్ధక్యంలో తిరిగి చదలువాడకు వచ్చివుండవచ్చు. వేటూరి 
ప్రభాకర శాస్త్రిగారు ఎజ్జన రామాయణంలోనిదని “నిను సేవించినగల్ల్టు 
మానవులకున్‌” ఇత్యాది నీలకంఠేశ్వర స్తుతిలో కూడా ఎజ్జిన నీలకంఠేశ్వర 
భక్తుడని. ఆ స్వామికి నెలవైన గుడ్లూరుగ్రామంలో కొంతకాలం వున్నట్లు 
పేర్కొన్నారు. ఎజ్జన తన గురువు శ్రీ శంకరస్వామి అని నృసింహ 
పురాణంలో పేర్కొన్నాడు. 
ఎజ్జిన కృతులు: 

ఎజ్జిన కృతులు నాలుగు, అరణ్యపర్వ శేషం, శ్రీలక్షీనృసింహాతారం 
(నృసింహపురాణం, రామాయణం, హరివంశం, కవిసర్పగారుడమనే 
ఒక ఛందోగ్రంథాన్ని కూడా ఎల్జిన రచించినట్లు కస్తూరిరంగకవి తన 
ఆనందరంగరాట్టందంలో ఉదహరించిన కొన్ని పద్యాలవల్ల తెలుస్తోంది 
కాని ఈ విషయాన్ని ఎజ్జినగాని, యితరులింకెవరూగాని పేర్కొనలేదు. 


ఎజ్జన రచనలలో ఏది ముందు, ఏది వెనక అన్న విషయంలో 
విమర్శక లోకంలో భిన్నాఖిప్రాయాలున్నాయి. నృసింహ పురాణ 
అవతారికలో తాత ఎజపోతసూరి తనను నృసింహపురాణాన్ని రచింపుమని 
ఆదేశించినట్లు 

ఉన్నతసంస్కృతాదిచతురోక్తిపథంబులం గావ్యకర్తవై 

యొన్నికమైం బ్రబంధపరమేశుం డనంగ నరణ్యపర్వ శే 

షోన్న్మయ మంద్రభాష సుజనోత్సవ మెప్పంగ నిర్వహించి తా 

నన్నయభట్ట తిక్కకవినాధుల కెక్కిన భక్తి పెంపునన్‌ (1-17 


ఛు 


అని పేర్కొన్నాడు. దీన్నిబట్టి నృసింహపురాణానికి ముందే ఎజ్జిన 
అరణ్యపర్వ శేషాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఇక హరివంశ పీఠికలో 
ఎజ్జినను ప్రోలయ వేమారెడ్డి సవినయంగా పూజించి. 


నాతమ్ముండు ఘనుండు మల్లరథినీనాథుండు ని న్నాతత 

శ్రీతోడన్‌ సముసేతుంజేసి యెలమిం జేపట్టి మాకిచ్చుటన్‌ 
జేతోమోదమెలర్ప రామకథ మున్‌ జెప్పించి యత్యుత్తమ 

ఖ్యాతిం బొందితి నింకనుం దనియ నేం గావ్యామృతాస్వాదనన్‌ 
భారతపరాంశమని యింపారంగం జెప్పదురు బుదులు హరివంశము నీ 
వారమ్యకథ తెనుంగుగ ధీరోత్తమ నిర్వహించి తెలుపుము మాకున్‌ 


అని కోరడం జరిగింది. దీన్ని బట్టి హరివంశానికి ముందే 
రామాయణాన్ని ఎజ్జన రచించినట్లు వ్యక్తమౌతోంది. పై విధంగా 


అరణ్యపర్వశేష, నృసింహపురాణాలు ఒక జంటగా, రామాయణ 
హరివంశాలు మరొక జంటగా ఏర్పడుతున్నాయి. 


అరణ్యపర్వశేషం నన్నయపేర రచించినపుడు ఎల్జినకు ఏ బిరుదులు 
లేవు. ఆ రచనానంతరం ఎజ్జనకు ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు 
లోకంలో వ్యాపించినట్లు ఎటజ్జిన తాతగారి మాటవల్ల తెలుస్తోంది. శ్రీనాథుడు 
కాశీఖండంలో వచియింతు వేములవాడ భీమనభంగి ఇత్యాది పద్యంలో 
“పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని రేవ సూక్తి వైచిత్రి నాక్కొాక్క్మమాటు” 
అన్న ప్రశంస ప్రసిద్ధం గదా! 

ఈ నేపథ్యంలో ఎజ్జనకు వేమారెడ్డి ప్రాపు లభించడానికి పూర్వమే 
తనతాత ఆదేశంతో అరణ్యపర్వశేష రచనానంతరం నృసింహపురాణాన్ని 
రచించి, తన ప్రియదైవతమైన అహోబల నృసింహన్వామికి అంకితం 
చేసియున్నాడనియు అనంతరం. రామాయణ హరివంశాన్ని రచించెననియు 


హః 


ఓ అభిప్రాయం. నృసింహపురాణ పీఠికలో “కతిపయాక్షర పరిగ్రహ 
జనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున. 


మించినవేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి గ్రమ్మ రా 

యంచలు కూయం గ్రౌంచమును నావలం గూయం గడంగు భంగి బౌ 
ధాంచితశబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశయ్యం గీ 

లించిన కీర్తిసంగసుఖలీలకు నేనును గాంక్షం జేసితిన్‌ (1-18) 


అనడంలో తనకవితా ప్రారంభదశను సూచించినట్లు తెలుస్తోంది. 
“పాచీన కాలంలో ఒక పరిపాటి వుందేది. ఎవరైనా భారతం 
వ్రాయదలచుకుంటే ముందుగా రామాయాణాన్ని రచించేవారట. దాన్ని 
అనుసరించి నన్నయ భారతానికి ముందు రాఘవాభ్యుదయాన్ని వ్రాసేదనే 
ఒక వదంతి వుంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచన చేయడం 
ప్రసిద్ధం. ఆ బాటలో నడచిన ఎజ్జిన అరణ్యపర్వశేష, హరివంశరచనలకు 
ముందే రామాయణం రచించి వుండవచ్చు. ఇది ఊహమాత్రమే” అంటారు 
తిరుపతి దేవస్థానం ఆంధ్రమహాభారత ప్రధాన సంపాదకులు ఆచార్య 
జి.వి.సుబ్రహ్మణ్యంగారు. ఇలా ఎజ్జిన [గ్రంథాల పౌర్వాపర్యం వెనక్కి 
ముందుకి సాగుతూనే వుంది. 


ఎల్జినకు ప్రబంధపరమేశ్వరబిరుదంతోపాటు, శంభుదాసుడన్న 
బీరుదం కూడా వున్నట్లు. 


“గిరిశ పదభక్తిరస తత్పరభావముకలిమి శంభుదాసుడనంగా 
పరగియు గోవింద గుణాదరసంభృత సౌమనస్యధన్యుడనెందున్‌” 
(నృసింహ1-18) 
అని ఎజ్జినే తెలిపాడు. శంభుదాసు బిరుదం అతని శివభక్తి పరాయణతను, 
నృసింహపురాణ, రామాయణ, హరివంశ రచనలు విష్ణుభక్తి పరాయణతను 
సూచించడంలో అతని శివకేశవాద్వైతభావం చక్కగా వ్యక్తమౌతోంది. 


న 


ఎజ్జిన కృతులలో రామాయణం వినబడుతోంది కాని, కనబడలేదు. 
హరివంశంలో “నా తమ్ముండు ఘనుండు” ఇత్యాది పద్యాన్ని బట్టీ 
హరివంశానికి ముందు ప్రోలయవేమారెడ్డి ప్రేరణతో రామాయాణాన్ని 
రచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎజ్జన వంశీయుడైన చదలువాడ 
మల్లయకవి “వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధంబు 
జేసె” అని చెప్పడం. ఎజ్జిన రామాయణ కర్తగా ప్రసిద్దిచెందినట్లు 
తెలుస్తోంది. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసార సంగ్రహంలో ఎజ్జన 
రామాయణంలోనివని 9పద్యాలు ఉదహరించినట్లు వేటూరివారు 
పేర్కొన్నారు. ఇప్పుడు ముద్రితమైయున్న భాస్మర రామాయణంలో కూడ 
ఎజ్జన రామాయణ పద్యాలు అనేకం చేరియున్నట్లు తెలుస్తోందంటారు 
వారు. “ఎజ్టాప్రగడ రామాయణం అతని నాటి నుంది కూచిమంచి 
తిమ్మకవి నాటి దాకా ప్రచారము కలదిగా తెలియవచ్చుచున్నది” 180 
ఏండ్ల క్రిందటిదాక సురక్షితమైయున్న ఈ [గ్రంథ మీనాడు గూడ ఎక్కడనేని 
అపరిజ్ఞాతముగా వుందవచ్చును. గోదావరీ మండలంలో కందరాడ, 
చంద్రం పాఠలెం (తిమ్మకవి వూళ్ళు)ల చుట్టుపక్కల గాని, కృష్ణా, గుంటూరు, 
నెల్లూరు, కడప, కర్నూలు మండలములలోగాని అని దొరకదగునను 
కొందును. ఆయా చోట్ల అపరిచితముగా నున్న తాటియాకు కట్టలను 
పరిశీలించి ఎట్టాపెగడ రామాయణమును ఏ పుణ్యాత్ముడేని ఉద్ధరింపగల్లు 
నని విశ్వసించు చున్నా? ౫” అన్నది వేటూరివారి అకాంక్ష (తెలుంగు 
మెజుంగులు - ఎజ్టాప్రగడ రామాయణం) కావచ్చు. మానవల్లి వారు 
నన్నిచోడుని కుమార సంభవాన్ని అందించినట్లు. 


శ్రీరామాయణం: 


వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే | 
వేదః ప్రాచేతసా దాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా ॥ 


లగ 


వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడు దశరథకువూరుడు 
శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే వేదం వాల్మీకి మహర్షి ద్వారా 
రామాయణంగా రూపొందింది. అంతేకాదు ప్రపంచ భాషలన్నిటిలో 
సంస్కృత భాష గొప్పదని అందులో రామాయణం వేదం వంటిదని 
“విశ్వభాషాసు గీర్వాణవాణీ వరా తత్ర రామాయణం వేదవత్‌ పావనం” 
అన్నారు. అలా ఆదికవి వాల్మీకి అందించిన రామాయణం. రామకథ 
భారతీయ భాషల్తో, ప్రపంచ భాషల్లో కూడ కావ్యంగా నాటకంగా జానపద 
రూపంగా వివిధ రూపాల్లో చోటుచేసుకుంది. రామకథ వ్యాప్తి 
చెందినంతగా మరేదీ విశ్వవాజ్బ్యయంలో చోటుచేసుకోలేదనడం స్వభావోక్తి 
సుందరం. సంస్కృతంలో వాల్మీకం తరువాత ఆధ్యాత్మ రామాయణం. 
ఆనంద రామాయణం, అద్భుత రామాయణం. భోజుని చంపూ 
రామాయణం ఇలా ఎన్నో రామకథ ఆధారంగా ఆవిర్భవించేయి. 
తులసీదాస రామాయణం ప్రసిద్ధి చెందింది కదా! ఇక తెలుగులోకి వస్తే 
భాస్మర రామాయణం. రంగనాథ రామాయణం. నిర్వచనోత్తర 
రామాయణం, రామాభ్యుదయం. మొల్లరామాయణం, రఘునాథ 
రామాయణం వంటివి ప్రసిద్ది గాంచేయి. 


“జాతే జగతి వాల్మీకౌ కవి రిత్యభిధాభవత్‌ 
తతః కవీఇతివ్యాసే...” 


వాల్మీకి పుట్టేక లోకంలో కవి అనే పేరు ఏర్పడింది. వ్యాసావిర్భావంతో 
కవీ అనే ద్వివచనం ఏర్పడింది. అంటే వాల్మీకి వ్యాసుల న్ధానం తెలుస్తోంది. 
అందుకే విశ్వనాథఅంటారు. “ఒక వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవి 
శబ్ద్బవాచ్యుడు” అని. 
మహాభారతం: 


వాల్మీకి రామకథ వ్యాసమహాభారతంలో కూడ అందగించింది. 
మహాభారతంలో వ్రధాన కథతో పాటు ఎన్నో ఉపాఖ్యానాలు 


స! 


కథాగమనానికి తోడ్పడ్డాయి. అరణ్యపర్వంలో నలోపాఖ్యానం. 
రామోపాఖ్యానం, సావిత్రి ఉపాఖ్యానం ప్రధానంగా కనపడతాయి. 
మహాభారత సంహిత నన్నయ ఇలా ప్రస్తుతించాడు. 


అమితాఖ్యానక శాఖలంబొలిచి వేదార్థామలచ్భాయమై 
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్‌ శోభిల్లి కృష్ణార్డునో 
త్తమ నానాగుణ కీర్తనార్ధ ఫలమై ద్వైపాయనోద్యాన జా 
త మహాభారత పారిజాతమమరున్‌ ధాత్రీసురప్రార్ధ్యమై 
(అది. 1-66) 


అనేక ఉపాఖ్యానాలనే కొమ్మలతో ఒప్పి, వేదార్థాల నిర్మలమైన 
నీడకలదై నాలుగు పురుషార్థాల పూలతో ప్రకాశించి, కృష్ణార్జునుల 
గుణకీర్తనల ఫలభరితమై వ్యాసమహర్షిరూప ఉద్యానవనంలో పుట్టిన 
మహాభారతకల్పవృక్షం భూసుర ప్రార్థనలతో ఒప్పుతోంది. 
వ్యాసభారతంలో కూడ. 

ఇదం శతసహస్రాఖ్యం శ్లోకానాం పుణ్యకర్మణామ్‌ 1 

ఉపాఖ్యానై సృహజ్జేయం (శ్రావ్యం భారతముత్తమమ్‌ ॥ (1-108) 

అని లక్షశ్లోక పరిమితమై ఉపాఖ్యానాలతో కూడినది. ప్రధానంగా 


మూలకథకు సహకరించేవి ఉపాఖ్యానాలే. కానీ ఉపాఖ్యానాలను వేరుగా 
పెడితే. 


చతుర్వింశతి సాహప్రీం చక్రే భారతసంహితామ్‌ । 
ఉపాఖ్యానైః వినా తావత్‌ భారతం ప్రోచ్యతే బుధైః ॥ (1-109) 


దీన్నిబట్టి మూలభారత కథ 24,000కు పరిమితమైంది. అంటే 
రామాయణం, భారతం కూడా 24,000 శోకపరిమితాలు కావడం 
ఆశ్చర్యజనకం కదా! 


1 


ప్రధానకథ అఖ్యానం అయితే దానికి ఉపబలకంగా, అఖ్యానకం 
నిలుస్తుంది. 

స్వయం దృష్టార్థ కథనం ప్రాహు రాఖ్యానకం బుధాః 

కవి తాను స్వయంగా చూసినదానిని చెప్పడం అఖ్యానం. 

(శ్రుతస్యార్ధస్య కథనం ఉపాఖ్యానం ప్రచక్షతే 

ఇతరుల వలన విన్నదాన్ని చెప్పడం ఉపాఖ్యానం అన్నారు. (శిరోమణి 
సన్నిధానంసూర్యనారాయణ శాస్త్రిగారి కావ్యాలంకార సంగ్రహ వివరణ. 
ఉపాఖ్యానాలు ఉదాహరణగా కాని, ఉపరంజనంగాగాని, ఉపశమనంగా 
కాని ప్రధాన కథకు బలాన్నిస్తాయి. *'ఉపాఖ్యానాలు ఎన్ని విధాలుగా 
సాహిత్యలోకంలో ప్రవర్తిల్లడానికి వీలుందో, వాటినన్నిటినీ ఆవిష్మరించదానికే 
అరణ్యపర్వం అవిర్భవించిందా అన్నట్లు కనబడుతుంది. నన్నయ ఎజ్జనలు 
కలిసి ఉపాఖ్యాన శిల్చ సర్వన్వాన్ని నిర్మించి తరువాత కవులకు సమర్పించిన 
ఉజ్జ్వల ఘట్టం అరణ్యపర్వం”' అన్న ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి 
వివరణం ఉపాఖ్యాన స్వరూపానికి నిలువెత్తు దర్పణం. 

భారత ప్రతిపర్వంలోనూ కథాగమనానికి తోద్చడే ఉపాఖ్యానా 
లున్నాయి. అరణ్యపర్వానికి వస్తే అనేక అఖ్యానక ఉపాఖ్యానాలు 
చోటుచేసుకున్నాయి. నన్నయ అరణ్య పర్వభాగంలో ప్రధానమైనవి 12. 
నన్నయ నలోపాఖ్యానం ఎంత ప్రసిద్ది గాంచిందో. ఎజ్జన అరణ్య పర్వ 
భాగంలో రామోవాఖ్యానం అంతే స్ధాయి గాంచింది. అక్కడి వక్త 
బృహదశ్వమహర్ని అయితే ఇక్కడ మార్మందేయ మహాముని. 

అరణ్యపర్వంలో ధర్మరాజు తాను సోదరులు. ద్రాపదిపడుతున్న 
కష్టాలను భావిస్తున్న సమయంలో బృహదశ్వమహర్ని రావడం జరిగింది. 
ధర్మరాజు. 


ర 


పుడమియు రాజ్యము బంధులవిడిచి మృగావలులం గలసి విపిసంబులలో 
గడుకొని మాయట్లిడుమలబడిన నృపులుగలరె యొరులు పరమమునీంద్రా 
(అరణ్యం 2-8) 


అంటే ధర్మరాజుతో బృహదశ్వముని 


నరసుతుడు తొల్లి నలుడను ధరణీశుడు జూదమాడి తన విభవము పు 
ష్కరుచేత నోటువడియొక్కరుడ కరంబిడుమలబడడె కానన సీమన్‌ (2-6) 


అంటూ నలోపాఖ్యానాన్ని వినిపిస్తాడు. 


ఇక ఎజ్జన భాగంలోనికి వస్తే సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోవడం 
మొదలు సైంధవ పరాభవాది వృత్తాంతం జరిగేక కామ్యకవనంలో (బ్రాహ్మణ 
బృందంతోపాటు ఉన్నట్టి ధర్మరాజుని వద్దకు మార్మండేయ మహర్షి రావడం 
జరుగుతుంది. అతనితో ధర్మరాజు ద్రౌపది జయద్రథునివల్ల పొందిన 
అవమానాన్ని వివరించి. 


ద్రుపదునందనక్రియ కడుదుఃఖపడిన 

నృపవధూటియు నాయట్లనియత శోక 

వనధినిర్మగ్నుడైన భూవరసుతుండు 

గలదె వినజూడ ననఘ యొక్కాలమునను (అరణ్య 6-2638) 


అని అదగగా మార్మండేయమహర్షి 


కడుదుఃఖమునొందితినని యుడుగక యిటు వగచెదేల యుర్వీశ్వర నీ 
పడుటేటిది? రఘురాముడు గడగి యిడుమ వడడె తొల్లి కాజదవులలోనన్‌ 


అలా అనే సరికి “మునీంద్రా! రాముడెవ్వని వంశంబునవాడు? 
రావణుండెవ్వని తనయుండు? ఏమి నిమిత్తంబున సీత్రాపహరణంబు 
సేసె” రామరావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్ల? చెప్పవే?” అని 
రామాయణ కథాశ్రవణ కుతూహలియెై 


| 


ధర్మరాజుతో అమ్మహాముని ఇట్లనియె. అనడంతో రామోపాఖ్యానం 
ప్రారంభమౌతుంది. 


వ్యాసభారతంలో ఇలాగే వుంది. 


కస్మిన్‌ నామకులేజాతః ? కింవీర్యః ? కిం పరాక్రమః ? 
రావణః కస్యవాపుత్రః ? కిం వైరం తస్య తేన హి? 


మూలంలో 19 అధ్యాయ్యాల్లో (7277 శోకాల్లో వ్యాపించి వున్న 
రామకథ ఎల్జిన అరణ్యపర్వం 6వ అశ్వాసంలో 145 గద్య పద్యాలతో 
(267-412) సప్తమాశ్వాసంలో ప్రారంభంనుండి 167 గద్య పద్యాలతో 
అంటే మొత్తం ౩312 గద్యపద్యాలలో రచించాడు. సంస్కృతంలో శ్లోకాలు 
చిన్నవే కాబట్టి సంఖ్య ఎక్కువగా కనబడినా తెనుగున పద్యాలు. గద్యాలు 
పెద్దవి కాబట్టి సంఖ్యలో 812 అయిన ఎజ్జిన వివరంగా రాసేదనే 
చెప్పాలి. 


వాల్మీకంలో ప్రారంభంలో రావణజననాది వృత్తాంతం లేదు. కానీ 
ఇందులో దశరథునికి 3 భార్యలని చెప్పి పుత్రకామేష్టి. పాయసటప్రదానాది 
వృత్తాంతాలేవీ లేకుండా, “అందు కౌసల్యకు రాముడును, కైకేయికి 
భరతుండును. సుమిత్రకు లక్ష్మణ, శతృఘ్నులును జనీయించిరి. అందు 
రామునకు విదేహరాజనందన అయిన సీత ప్రియాంగనయయ్యె ఇంక 
రావణు జన్మంబు చెప్పెద వినుము అని కథ సూక్ష్మంగా కనబడుతుంది. 
విశ్వామిత్రుని రాక, యాగసంరక్షణ, అహల్యాశాపవిమోచనం, శివ 
ధనుర్భంగం, సీతాకళ్యాణాది కథలన్నీ దాటించి రావణాసురుని జన్మ 
వృత్తాంతాన్ని 23 గద్య పద్యాలలో చెప్పడం జరిగింది. 

వాల్మీకి రామాయణంలో కిష్మింధాకాండలో సుగ్రీవుడు వానరులను 


నల్‌దిక్కులకు పంపడం హనుమదాదులు దక్షిణదిక్కుకు వెళ్లడంతో కాండం 
ముగుస్తుంది. హనుమ సముద్ర లంఘనంతో సుందరకాండ ప్రారంభ 


వ. 


మవుతుంది. కానీ వ్యాసభారతంలో కథ చాలాచాలా మార్పులతో 
ముందువెనుకలుగా ఉంటుంది. సుగ్రీవుడు వానరసేనలను వర్వాక్రాలం 
దాటేక పంపేదని చెప్పేక - అక్కడ రావణాసురుడి చెఅలో సీతమ్మ 
పరిస్థితి వర్ణింపబడుతుంది. రాక్షసకాంతలందరూ ఆమెను ఖందిన్తాం. 
భక్షిస్తాం అని భయపెట్టడం. సీత చావుకు తెగించిన పరిస్థితిలో త్రిజట 
స్వప్న వృత్తాంతంతో సీతను ఊరడించడం. రావణుడు సీతతో తన 
గొప్పతనాన్ని చెప్పి, రాముద్ని తక్కువచేసి దుర్భాషలాడగా సీత ఒక 
గడ్డిపరకను మధ్యనుంచి రావణునితో అనునయవాక్వాలు పలకదం 
రావణుడు కోపంతో వెళ్లిపోవడం ఇలా ఆరవ ఆశ్వాసం పూర్తవుతుంది. 


సప్తమాశ్వాసంలో రాముడు లక్ష్మణునితో “సుగ్రీవుడు భోగలాలసుడై 
మన విషయం మరిచేడు ఇలా వుంటే వాలిని నేను చంపినట్లు నీ 
వాతనిని సంహరించిరా. ఒక వేళ అతడు మనకు సహాయం చేసే 
ప్రయత్నంలో వుంటే అతనిని తీసుకురా అని పంపుతాడు. వాల్మీకంలో 
“నచ సంకుచితో మార్గో యేన వాలీ గతః” వాలి చని వెళ్లిన మార్గం 
ఇంకా తెజచియే ఉంది అని చెప్పమంటాడు. లక్ష్మణునితో రాముడు. 
సుగ్రీవుడు తమ వానర సేనను నలుదెసలా పంపిన వార్తను విని రాముడు 
సంతోషిస్తాడు. వాల్మీకి రామాయణంలో సుందరకాండ చివర హనుమ 
జానకిని చూచివచ్చిన ఆనందంలో వానరులంతా మధువనంలో విహ 
రించదడం వర్ణితంకాగా ఇందులో మొదట్లోనే మధువనాన్ని అంగద 
హనుమదాదులు విహరించిన వృత్తాంతం. సముద్రలంఘనం, లంకా 
ప్రవేశం. సీతాదర్శనం. రామసుగ్రీవమైత్రి రాముని అంగుళలీయక వృత్తాతం. 
ఇవేవీ రాకుండానే సీత చూడామణిని రాముని కిమ్మని ఇవ్వడం వుంది. 
అనంతరం వానరసేన సేతునిర్మాణం. విభీషణుని శరణం, లంక చేరిన 
రాముడు అంగదుని రాయబారిగా పంపడం, ఇంద్రజిత్‌, లక్ష్మణుల యుద్ధం, 
చివరిగా రామరావణ యుద్ధం, రావణవధ (అదిత్య హృదంయ లేదు). 
విభీషణుని పట్టాభిషేకం. సీతను రాముడు నీ ఇష్టంవచ్చిన చోటుకు 


1 


పొమ్మనడం, సీత అగ్నిప్రవేశం చేస్తాననడం. చేయకుండానే సమస్త 
దేవతలు, పంచభూతాలు సీతాదేవి పాతివ్రత్యాన్ని రామునికి విన్నవించడం, 
చివరిగా పుష్పకవిమానంపై అందరూ అయోధ్యకు రావడం శ్రీరామ 
పట్టాభి షేకంతో రామోపాఖ్యానం పూర్తవుతుంది. 


ఎర్రన ఆంధ్రీకరణ విధానం : ఎజ్జిన రామోపాఖ్యానంలో ప్రధానంగా 
మూలభారతాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రీకరించినా వాల్మీకి 
రామాయణాన్ని కూడా కొన్ని సందర్భాల్లో అనుసరించేడు. జటాయువు 
నోడించి రావణుడు లంకాభిముఖుదై సీతను కొనిపోతున్నప్పుడు సీశ్ర 
తన ఆభరణాల్ని మూటగా కట్టి అక్కడక్కడ జారవిడిచినట్లు భారతంలో 
వుంది. 

యత్ర యత్రతు వైదేహీ పశ్యత్యాశమ మండలమ్‌ 

సరోవా సరితోవాపి తత్ర ముంచతి భూషణమ్‌ 

సా దదర్శ గిరిప్రస్టే పంచవానరపుంగవాన్‌ 

తత్ర వాసో మహద్దివ్య ముత్ససర్ణ మనస్వినీ 

(అరణ్య,అధ్యా. 278-శ్లో. 7,8) 
ఈ సందర్భంలో వాల్మీకి 


హ్ర'యమాణాతు వైదేహీ కంచిన్నాథఢ మపశ్యతీ 
దదర్శ గిరిశ్చంగస్టాన్‌ పంచ వానర పుంగవాన్‌ 
తేషాం మధ్యే విశాలాక్షీ కౌశేయం కనకప్రభం 
ఉత్తరీయం వరారోహా శుభాన్యాభరణాని చ 
ముమోచ యది రామాయ శంసేయు రితి మైథిలీ. 
(అరణ్య సర్గర& శ్లో 1-39) 


అని ఒక్కవానరసంచారమున్న చోటనే ఆభరణాలను విడిచిందని 
వర్ణించగా ఎజ్జిన వాల్మీకాన్ననుసరించే “జానకి తనకి దిక్కవ్వరు లేమింజేసి 
నిరాశ యొక్క శైలశ్చంగంబునందు కొందరు వానరులు మెలంగు 


0/11 


చున్నంగని తన కట్టిన పుట్టంబు కొంగు చించి భూషణంబులు ముడిచి 
తత్ర్రదేశంబున విడిచెనని వర్ణించెను. 


లక్ష్మణరేఖ వాల్మీకంలోనూ లేదు. వ్యాసభారతంలోనూ లేదు. ఎల్జిన 
కూడా వర్ణించలేదు. కానీ యితర రామాయణాల్లో మాత్రం ఇది 
చోటుచేసుకుంది. అందుకే తెలుగు ప్రజలు అవాల్మీకకల్పనలున్న 
రామాయణాలనే అదరిస్తారంటారు ఆచార్య జి.వి.యస్‌. 


ఉపాఖ్యానం కథకు ఉపబలకంగా వుండాలి తప్పా మరీ దీర్హం 
కాకూడదు కాబట్టే వాల్మీకి రామాయణ ఘట్టాన్ని కుదించి రామోపాఖ్యానం 
కూర్చబడింది. కాబట్టే వాల్మీకంలో సుగ్రీవుడు మొదటిసారి వాలితో పోటీ 
పడి దెబ్బలు తిని వెనక్కి రావడం రెండవసారి వెళ్ళినపుడు అతని మెడలో 
లక్ష్మణుడు గుర్తింపుగా మాలవేసినట్లు ఉంది. భారతంలో మొదటిసారి 
యుద్ధం చేసినపుడే రాముడు సుగ్రీవుని గుర్తించలేని సమయంలో 
హనుమంతుడు సుగ్రీవుని మెడలో మాలవేసినట్లు వర్ణితం. అట్లే 
వాల్మీకంలో రెండవసారి సుగ్రీవుడు వాలిని యుద్దానికి పిలిచి నప్పుడు 
తార వాలితో సుగ్రీవుడు రామసఖ్యంతో బలవంతుడై వచ్చాడు కాబట్టి 
వెళ్ళవద్దు అని చెప్పగా భారతంలో మొదటిసారి యుద్దానికి వెళ్ళినపుదే 
తార వద్దని వారించినట్లు వర్ణితం. అశోకవనంలో హనుమ సీతకు తన 
గురించి, రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పి తనని నమ్మినట్లు 
ప్రయత్నిస్తాడు. భారతంలో మాత్రం హనుమంతునితో సీత్ర “అన్నా 
నిన్నెజింగితి” అంటూ మాట్లాడి చూడామణి ఇవ్వడం వర్ణితం. ఇలా 
కథాగమనాన్ని వేగం చేస్తూ, ఉపాఖ్యానం ప్రథాన కథ వర్ణించడం జరిగింది. 


ఎర్రన వర్ణనా వైచిత్రి: 


మూలంలో భరతుడు చిత్రకూటంలో శ్రీరాముని దర్శించడం ఓ 
ముఖ్యఘట్టం. ఈ సందర్భంలో 


00 


“దదర్శ చిత్రకూటస్థం సరామం సహలక్ష్మణమ్‌ 
తాపసానా మలంకారం ధారయంతం ధనుర్ధరమ్‌” 
(38-276 అధ్యాయం) 


అని వుండగా ఎజ్జిన తన ప్రబంధ పరమేశ్వరత్వాన్ని ప్రకటిస్తూ 


కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌ జటావల్మలా 

జినధారున్‌ సితభూతిభూషితుని రాజీవాక్షుం గల్యాణ కీ 

ర్తనుం గాకుత్‌స్థ కులప్రదీపకున్‌ సీతాలక్ష్మణోపేతు స 

న్ముని లోకార్చితు సత్యపాభరణు రామున్‌ రాజచూడామణిన్‌ 
(అరణ్య 6-309) 


కనియెన్‌ అంటూ ప్రారంభించడం తరువాతి ప్రబంధకవులకు 
మార్గదర్శకంగా నిలిచింది. 

మాయామృగాన్ని పట్టితెచ్చుటకై రాముడు ప్రయత్నిస్తున్నపుడు ఆ 
బంగరు లేడి ఎలా వ్యవహరిస్తోందో అద్భుతంగా వర్ణించాడు ఎజ్జన 
సహజమైన లేడి చేష్టలను ఇలా 
మ. పజచున్‌ దవ్వగం జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం 

బిజణువోవుం, బొదలందు డిందుం బొడమున్‌ బిట్టుల్మి నే దాంటుం గ్ర 

మృజి చూచుం, జెవి దార్చి నిల్చు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే 

మళథి నట్లుండుం దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌ 

(6-38277 

కబంధుడు గంధర్వుడైన పిదప అతడు చెప్పినట్లు రామలక్ష్మణులు 
చని చని పంపాసరస్సును చూసినట్లు ఎజ్జిన సరోవర వర్ణనాన్ని ప్రాబంధిక 
రీతిలో అద్భుతంగా వర్ణించాడు. 


సీ కమనీయకమలినీకహ్లారదళకేసరాన్వితజలముల నర్ధ్యవిధియుం 
దరళతరంగహస్తములంబాద్యంబు, నున్మదచక్రసారసమధుపహంస 


ల 


రుతులం బ్రియోక్తులు, రుచిరవానీరనివేశనచ్భాయల విశ్రమంబు 
మందసంచారితమారుతంబుల నురుతాపనోదనమును దగిలి యెపుడు 


అ. నాచరించుచును, సమంచితాతిధి జన సేవనమునం దనదుజీవనంబు 
ఫలమునొంద నొప్ప, పంపాసరోవరం బెదురం గాంచి రన్నరేంద్రసుతులు 
(6-864ు) 


హనుమ అంగదాదులు మధువనంలో విహరించు ఘట్టం 
మూలంలో ఇలా వుంది. 


హనుమత్‌ ప్రముఖాశ్చాపి విశ్రాంతాస్తే ప్రవంగమాః 
అభిజగ్ముః హరీంద్రం తం రామలక్ష్మణ సన్నిధౌ 


ఈ సందర్భంలో వాల్మీకి సుందరకాండ 62వ సర్గలో వానరుల 
మధువన విహారాన్ని వాళ్ళచేష్టలను సహజంగా వర్ణించాడు. ఎల్జిన కూడా 
ఈ ఘట్టంలో చక్కని అనుప్రాసాలంకారంతో వానరచేష్టలను మధురంగా 
వర్ణించాడు. 


తేనెలు గ్రోలిక్రోలి, కడుం దియ్యని కమ్మని పండు లింపుసొం 
పానంగ నానియాని, పరపందిన నీడలు మెచ్చి మెచ్చి, మం 
దానిలశ్రైత్యసారభ సమగ్రతకుం గడుంజొక్కి చొక్కి యు 
ద్యానమునందు మారుతసుతప్రముఖుల్‌ విహరించి తృప్తులై. (7-11) 


అరణ్యపర్వ శేషంలో రామకథ కథకొరకు చెప్పింది కాదు. కవిత్వకళ 
కొరకు చెప్పింది. మూలంలో రూపుకట్టని ఎన్నోచిత్రాలు తెలుగులో 
మధురంగా మనోహరంగా, సజీవంగా కళ్లఎదుట నిలుస్తాయి. 
దానిక్కారణం ఎల్జిన ప్రబంధ శయ్య, ఒక చిన్న ఉపాఖ్యానంలో 
రామాయణంలోని ప్రధాన పాత్రల అక్షరరూపశిల్పాలను నిలిపి ఒక ఆర్ట్‌ 
గేలరీనే సృష్టించాడు ప్రబంధపరమేశ్వరుడు. 


06 


సంస్కృత మహాభారతంలో కూడా రామాయణ కథ సంగ్రహంగానే 
ఉంది. ఎజ్టాపెగడ తెలుగు భారతంలో ఆ కథను సంక్షిప్తసుందరం 
గావించాడు. రామాయణ కథలో బాలకాందనంతటినీ రెండుమూడు 
పద్యాల్లో సంగ్రహీకరించాడు. సీత్రాకళ్యాణం వంటి ప్రధాన ఘట్టాన్ని 
కూడా వర్ణించలేదు. వాల్మీకి రామాయణంలోలేని నూతనాంశాలెన్నియో 
ఇందు చోటుచేసుకున్నాయి. రావణ కుంభకర్ణాదుల పూర్వజన్మ వృత్తాంతం 
వాలిసుగ్రీవుల యుద్ధంలో హనుమంతుడు సుగ్రీవుని హారాలంకృతుణ్ణి 
చేయడం. త్రిజటా కథా సందర్భంలో అవింధ్యుడనే వృద్ధరాక్షసుని 
వృత్తాంతం వంటివి అందుకు నిదర్శనాలు. “ఎజ్జిన రామాయణం 
దొజకలేదన్న దిగులు ఈ కథ చదువుకొన్న తెలుగు వారికి తీరిపోతుంది” 
అంటారు ఆచార్య జి.వి.యస్‌. 


చివరిగా నన్నయ భట్టు తిక్క కవినాథుల యెడగల భక్తి పెంపు, 
తండ్రి సూరకవి శిక్షణ, గురువు శంకర స్వామి పాదుకాధ్యానం. మల్లారెడ్డి 
మైత్రి, ప్రోలవేముని ప్రాపు ఇవన్నీ కలిసి కవిత్రయంలో ఎజ్జినను 
సర్వవిధాల ధన్యశబ్దవాచ్యుని చేశాయంటారు కవిసమ్రాట్‌ నోరి నరసింహ 
శాస్రిగారు. 


ఆంధ్ర మహాభారతంలోని ఉపాఖ్యానాలను విడిగా పీఠికలతో 
ప్రచురించి పాఠకులకు ప్రధానంగా విద్యార్థులకు అందించే సదుద్దేశ్యంకల 
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ప్రధాన సంపాదకులకు 
ధన్యవాదాలు సమర్పిస్తూ ఆ మార్గంలో రామోపాఖ్యానానికి పీఠిక వ్రాసే 
అదృష్టం కలిగించి నందులకు శ్రీవేంకటేశ్వరస్వామికి, సంపాదక వర్గానికి 
నాకృతజ్ఞతాభి వందనాలు. 


సహృదయ విధేయుడు 
- డా అయలసోమయాజుల గోపాలరావు 


రామోపాఖ్యానం 


ధర్మజునకు మార్కండేయుడు రామాయణకథ సెప్పుట (సం. 3-258-4) 


వ. అనిన విని ధర్మజుండు 'మునీంద్రా! రాము. దెవ్వనివంశంబున వా. 
డు? రావణుం డెవ్వని తనయుం? డేమి నిమిత్తంబున సీతాపహరణంబు 
సేసె? రామరావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్లెం? జెప్పవే!? యని 
రామాయణ కథాశ్రవణకుతూహలియై యడిగిన నమ్మహాముని యి 
ట్లనియె. శ 


ప్రతిపదార్థం: అనినన్‌= అని మార్కండేయుడు చెప్పగా; విని= ఆలకించి; 
ధర్మజుండు= ధర్మనందనుడు; ముని+ఇంద్రా!= మునులలో శ్రేష్టుడవైనవాడా, 
ఓ మార్కండేయ మహామునీ!; రాముండు= శ్రీరాముడు; ఎవ్వని వంశంబున 
వాండు?= ఎవరి కుటుంబానికి చెందినవాడు?; రావణుండు; ఎవ్వని, 
తనయుండు?= ఎవరి కుమారుడు?; ఏమి నిమిత్తంబునన్‌= ఏ కారణం 
వలన; సీతా+అపహరణంబు+చేసెన్‌= సీతను ఎత్తుకొని పోయాడు?; రామ 
రావణులకున్‌= రామునకును రావణునకును; సం[గ్రామంబు= యుద్ధం; 
ఎట్టు= ఏ రీతిగా; ప్రవర్తిల్లైన్‌?= జరిగింది?; చెప్పవే= వినిపించవా; అని= 
అంటూ; రామయణ, కథా, (శ్రవణ, కుతూహలి+ఐ= రామాయణ కథను 
వినటానికి ఆసక్తి కలవాడై; అడిగినన్‌= ప్రశ్నించగా; ఆ+మహా, ముని= 
మార్కండేయుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని మార్కండేయుడు చెప్పగా ఆలకించి ధర్మరాజు- ఓ 
మార్కండేయ మహామునీ! శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? రావణుడు 
ఎవరి కుమారుడు? ఏ కారణాన రావణుడు సీతాదేవిని అపహరించాడు? 
రాముడికీ రావణుడికీ యుద్దం ఏ విధంగా జరిగింది? దయచేసి వివరించి 


2 రామోపాఖ్యానం 


చెప్పవా? అని రామాయణకథను వినవలె ననే వేడుకతో ప్రశ్నించాడు. 
మార్కండేయమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


విశేషం: (1) ఇది మహాభారతంలో అంతర్ల్గర్భితమైన రామాయణ కథ. ఎజ్జన 
మహాకవి ప్రత్యేకంగా రామాయణాన్ని వ్రాశాడు. ఆ విషయంలో సందేహానికి 
ఎట్టి ఆస్కారమూ లేదు. కాని, దురదృష్టవశాన ఎజ్జనరామాయణం నేడు 
యట లు జు 

ఉపలబ్బం కాదు. ప్రాచీనాలంకారికులు ఎజ్జన రామాయణంలోనివని ఉదాహరించిన 

పద్యాలు భారతాంతర్షతమైన ఈ రామాయణభాగంలో కన్పించవు. ఇక 
ఎజ్జనరామాయణం ఏమైనట్టు? అది భవిష్యత్కాల పరిశోధకులు తేల్చవలసిన 


అంశం. 


(2) రామాయణం అనగా శ్రీరామునియాత్ర వనవాసగమనం. నలోపాఖ్యానంవలె 
రామాయణ గాథ కూడ విషాదాత్మకం; భావితాంతఃకరణ(వ్రవృత్తిని 
సహృదయులకు సంఘటించేవృత్తం. నవరసరుచిరం. పలువురు రామాయణ 
మహాభారత కథలను అనుసరించి తులనాత్మక పరిశోధనకు పూనుకోవటం 
కద్దు. కురుక్షేత్ర సంగ్రామం మహాభారతకథకు వెన్నె ముక. రామరావణ 
సం[గ్రామం గూడ యుద్ధవర్షనలో ప్రపంచసారస్వతంలో పేర్కొనదగిన ఘట్టం. 


(3) ప్రాచీనభారతీయవాజ్మయాన వీరగాథలు, విషాదాత్మకగాథలు సుప్రసిద్దాలు. 
యుగయుగాంతరాల సహృదయుల హృదయాలను ఉర్రూతలూగించిన 
నలోపాఖ్యానం, రామాయణ గాథ మహాభారతంకంటె మిక్కిలి (ప్రాచీనాలనిన్నీ 
పృథగ్ఫూతాలైన ఆ ప్రాచీనతను వీరవిషాదగాథలు మహాభారతంలో తరువాత 
చేర్చబడినవనిన్నీ పాశ్చాత్య విమర్శకులు పలువురి అభిప్రాయం. రామాయణగాథ 
మిక్కిలి ప్రాచీన మైన దనటానికి నిర్వికల్పనిదర్శనం నవీనశా(స్తజ్ఞులు నరుడికి 
'ప్రపితామహులుగా భావించే *వానరి పాత్రలు అందులో కన్ప్సించటం. 

క. “విను మిక్షాకుకులంబున । 

జనియించె నజుండు నాల బ్రశస్తచరితు€ డా 


రామోపాఖ్యానం 3 


తని కొడుకు దశరథుండు; ముద । 
మున నాతండు పెంద్లియయ్యె మువ్వురు సతులన్‌. 2 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఇక్ష్యాకు, కులంబునన్‌= ఇక్ష్యాకుల 
యొక్క వంశంలో; అజుండు; నాన్‌= అనగా; (ప్రశస్త చరితుండు= మంచి 
స్వభావం కలవాడు; జనించెన్‌= పుట్టాడు; ఆతని కొడుకు= ఆతడి యొక్క 
(అజుడి యొక్క) పుత్రుడు; దశరథుండు= దశరథుడు అనేవాడు; ఆతండు= 
ఆ దశరథుడు; ముదమునన్‌= వేడుకతో; మువ్వురు= ముగ్గురు; సతులన్‌= 
పతి(వ్రతలను; పెండ్లి+అయ్యెన్‌= వివాహమాడాడు. 

తాత్పర్యం: చెపుతున్నాను సావధానంగా వినుము. ఇక్షాకువంశంలో అజుడు 
అనే మంచి నడవడిక కల రాజు జన్మించాడు. అతడికి దశరథుడు అనే 
కొడుకు పుట్టాడు. ఆ దశరథుడు వేడుకతో మువ్వురు సతులను పెండ్డాడాడు. 


వ అందు. గౌసల్య కురాముండును, గైకేయికి భరతుండును, సుమిత్రకు 
లక్ష్యృణ శత్రుఘ్నులును జనియించి; రందు రామునకు విదేహరాజనందన యైన 
సీత ప్రయూంగన యయ్యె, నిక రావణుజన్మంబు సెప్పెద వినుము. 3 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ మువ్వురియందు; కౌసల్యకున్‌= కౌసల్యఅనే 
సతికి; రాముండును= రాముడు అనేవాడును; కైకేయికిన్‌; భరతుండును; 
సుమిత్రకున్‌; లక్ష్మణ; శత్రుఘ్నులును; జనియించిరి= పుట్టారు; అందున్‌= 
ఆ పుత్రులలో; రామునకున్‌; విదేహ, రాజ, నందన+ఐనజ= విదేహరాజుయొక్క 
కుమారి అయిన; సీత; ప్రియ+అంగన= ఇష్టమైన వనిత- భార్య; అయ్యెన్‌= 
అయింది; ఇంకన్‌= ఇకమీద; రావణు జన్మంబు= రావణుడి పుట్టుకను 
గురించి; చెప్పెదన్‌= వచిస్తాను; వినుము= ఆకర్షించుము. 

తాత్పర్యం: ఆ దశరథుడిభార్యలలో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, 
సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులున్నూ జన్మించారు. వారిలో రాముడికి 
విదేహరాజకుమారి సీత అనుగు భార్య అయింది. ఇక రావణుడిపుట్టుకను 
గూర్చి చెప్పుతాను. ఆలకించుము. 


డు రామోపాఖ్యానం 


ఈ. అఖిలలోకకర్త యగు విఠిభెబెళిలటోలి | 

స్త్యుండు నాంగ మానసుండు దనూజు€ 

డుద్దవించె; నతని కుదయించిె వైశ్రవ । 

ణాభిధానుటైన యాత్మజుండు. ద్శ 
ప్రతిపదార్థం: అఖిల, లోక, కర్త+అగు= సమస్తలోకాలను సృష్టి చేసేవాడైన; 
విరించికిన్‌= (బ్రహ్మదేవుడికి; పులస్తుండు; నా6ంగన్‌= అన(గా; మానసుండు= 
మనస్సుకు సంబంధించిన వాడు; తనూజుండు= కొడుకు; ఉద్భవించెన్‌= 
జనించాడు; అతనికిన్‌= వాడికి (ఆ పులస్వ్యుడికి); వైశ్రవణ+అభిధాను( 
డు+ఐన= వైశ్రవణుడు అనే పేరు కల వాడైన; ఆత్మజుండు= కొడుకు; 
ఉదయించెన్‌= పుట్టాడు. 
తాత్పర్యం: సమస్తలోకాలను సృజించే (బ్రహ్మదేవుడికి 'మానస పుత్రుడై' 
పులస్త్యుడు అనేవాడు పుట్టాడు. ఆ పులస్తుడికి వైశ్రవణుడు అనే కుమారుడు 
జన్మించాడు. 


విశేషం: కుమారుడు జన్మించటం అనగా వైవాహికధర్మాచరణలో భార్యాభర్తలకు 
సంతానం కలగటం. ఇట- పులస్వుడు సృష్టి కర్తకు ఆ విధంగా పుట్టిన కొడుకు 
కాడు. (బ్రహ్మదేవుడి మనస్సునుండి పుట్టినవాడు. అనగా పులన్వ్యుడు 
బ్రహ్మమానసపుత్రుడు. 

వ. ఆ వైశ్రవణుండు దన తండ్రి యగు పులస్సుని విడిచి, తాత యగు 
చతుర్ముఖు నకుం దపంబు సేసి నలకూబరుం డను కొడుకును 
లోకపాలకత్వం బును ధనేశ్వరత్వంబును లంక యను పురంబును 
శంకరుతోడి సఖ్యంబును వరంబులుగా( బడసి, మహావిభూతితో 
వర్తిల్లుచున్నంగని, యలిగి, పులస్త్రుండు నిజశరీరంబునం దర్హంబున 
విశ్రవసుం డను వాని సృజియించి, యా వైశ్రవణున కహితంబు సేయు 
మని పనిచిన నెథింగి, కిన్నరేశ్వరుండు విశ్రవసుపాలి కరుదెంచి ' మహాత్మా! 


రామోపాఖ్యానం ర్‌ 


యేను నీకుం బుత్తుండ నయ్యాజివిస్రొకురి గరుణింపు' మని యతని 
బ్రసన్నునిం జేసి నృత్తగీత విద్యావిశారద లయిన రాక్షసస్త్రీలం 
బుష్పోతృటయు, మాలినియు, బకయు నను వారి మువ్వుర నవ్వి 
ప్రవరునకు. బరిచారికలంగా నిచ్చిన. క్‌ 


ప్రతిపదార్థం: ఆ వైశ్రవణుండు= ఆ వైశ్రవణుడు; తన తండ్రి+అగు= తన 
యొక్క జనకుడు అయిన; పులస్త్యుని విడిచి= పులస్త్యుడిని వదలిపెట్టి; 
తాత+అగు= పితామహుడు అయిన; చతురు శ్రభునకున్‌= నాలుగు మోములు 
కల బ్రహ్మదేవుడిని గూర్చి; తపంబు+చేసి= తపస్సు చేసి; నలకూబరుండు+ 
అను, కొడుకును= నలకూబరుడు అనే పేరు కల పుత్రుడిని; లోక 
పాలకత్వంబును= లోకాన్ని పరిపాలించటమున్నూ; ధన+-ఈశ్వరత్వంబును= 
ధనానికి ఆధిపత్యం వహించట మున్నూ; లంక+అను పురంబును= లంక 
అనే పేరు కల పట్టణమున్నూ; శంకరుతోడి సఖ్యంబును= శివుడితోడి 
మైత్రియున్నూ; వరంబులుగాన్‌= వరాలుగా; పడసి= పొంది; మహా, 
విభూతితోన్‌= గొప్ప సంపదతో; వర్తిల్లు చున్నన్‌= సాగుతూ ఉండగా; కని= 
చూచి; అలిగి= కోపం పొంది; పులస్త్యుండు= పులస్త్యుడు (బ్రహ్మమానస 
పుత్రుడు); నిజ, శరీరంబు నందున్‌= తన దేహంలో; అర్ధంబునన్‌= సగం 
భాగంతో; విశవసుండు+ అను వానిన్‌= విశవసుడు అనే పేరు కల వాడిని; 
సృజియించి= పుట్టించి; ఆ వైశ్రవణు నకున్‌; అహితంబు= కీడు; 
చేయుము+అని= సలుపుము అని; పనిచినన్‌= నియోగించగా; ఎజింగి= 
తెలిసికొని; కిన్సర+-ఈశ్వరుండు= కిన్నరులకు ప్రభువు; విశ్రవసుపాలికిన్‌!= 
విశ్రవసుడి దగ్గరకు; అరుదెంచి= వచ్చి; మహా+ఆత్మా= మహానుభావుడవైన 
ఓ విశ్రవసూ! ఏను= నేను; నీకున్‌= నీకు; పుత్రుండన్‌+అయ్యెదన్‌= కొడుకును 
కాగలను; నాకున్‌+కరుణింపుము= నాయెడ దయ చూపుము; అని= వచించి; 
అతనిన్‌= వాడిని- విశ్రవసుడిని; ప్రసన్నునిన్‌+ చేసి= అనుకూలుడుగా చేసికొని; 


6 రామోపాఖ్యానం 


నృత్త గీత, విద్యా, విశారదలు+అయిన= నాట్యంలోను, గానంలోను 
నేర్పుకలవారు అయిన; రాక్షస 'స్త్రీలన్‌= రాక్షస వనితలను; పుష్పాతృటయు, 
మాలినియు, బకయున్‌+అనువారిన్‌= పుష్పోత్కట, మాలిని, బక అనే వారిని; 
మువ్వురన్‌= ముగ్గురిని; ఆ+విప్ర, వరునకున్‌= ఆ బ్రాహ్మణోత్తముడికి; 
పరిచారికలుగాన్‌= సేవకురాండ్రుగా; ఇచ్చినన్‌= అర్పించగా. 


తాత్పర్యం: ఆ వైశవణుడు తన తండ్రి అయిన పులస్తుడిని సరకుగొనక, 
పితామహుడు అయిన (బ్రహ్మదేవుడిని గూర్చి తపస్సు చేసి, నలకూబరుడు 
అనే కొడుకును, లోకపాలకత్యాన్నీ (కిన్నరలోక ప్రభుత్వాన్ని), ధనానికి 
ఆధిపత్యాన్నీ, లంకాపట్టణాన్నీ, శివుడితో స్నేహాన్నీ వరాలుగా పొందాడు. ఆ 
వైశ్రవణుడి సంపద చూచి కోపగించుకొని పులస్త్యుడు తన శరీరపు 
సగంభాగంనుండి విశ్రవసుడు అనేవాడిని సృజించి, ఆ వైశ్రవణుడికి కీడు 
చేయు మని నియోగించాడు. వైశ్రవణుడు ఆ వృత్తాంతాన్ని, తెలిసికొని, 
విశ్రవసుడి కడ కేగి 'మహాత్మా! నేను నీకు కొడుకుగా ఉండగలను; నాయందు 
దయ చూపుము” అని ప్రార్ధించి, అతడి అను[గ్రహాన్ని చూరగొని, నృత్తంలోనూ 
గానంలోనూ (ప్రావీణ్యం గల మువ్వురు రాక్షసవనితలను- 'పుష్పోత్కట, 
మాలిని, బకి అనే పేరుకల వారలను ఆ బ్రాహ్మణోత్తముడికి సేవకురాండ్రుగా 
సమర్పించాడు. 


విశేషం: (1) ప్రాచీన పురాణవాజబ్బ్యయంలో వైశ్రవణుడికి “కుబేరుడు” అనే 
నామాంతరం ఉన్నది. అతడు కిన్నరలోకపాలకుడు. కిన్నరులు అశ్వముఖం 
నరశరీరం కల వేల్పులు. కిన్నరులు సంగీతప్రియులు. 


(2) విశ్రవసుడికి పరిచారికలు మువ్వురు. పుష్పోత్కట, మాలిని, బక. బకకు 
పాఠాంతరం కొన్ని ప్రతులలో “పాకొగా కనుపిస్తున్నది. ఇట “బక” పాఠమే 
(గ్రహించబడింది. కారణం-273 సంఖ్య గల గద్యంలో ఎజ్జన బకకు ఖరుండును 
శూర్చుణఖ యను కన్యకయు- “'మిథునంబై' (ప్రభవించినట్ల్టు వ్రాశాడు. సంస్కృత 


రామోపాఖ్యానం 77 


మూలం దాక్షిణాత్యప్రతిలో “బకాయాం మిథునమ్‌ జజ్జే ఖరః శూర్చణఖా తథా” 
అని ఉన్నది. దీనినిబట్టి ఎజ్జన దాక్షిణాత్యప్రతినే ప్రామాణికంగా ఎన్నినట్టు 
తలపవచ్చును. కావున ఖరుడికి శూర్పుణఖకు తల్లి అయిన పరిచారిక పేరు 
“బక” అని నిర్ణయించవచ్చును. కొన్ని జొత్తరాహప్రతులందు ఆమె పేరు 
“పాక” అని ఉన్నది. 


క. పురుడున నయ్యువతులు నొం । 
డొరులం గడవంగ విలసదుపచారసమా 
చరణప్రవీణభంగుల. | 
బరితోషితు6 జేసి రా తపస్వివరేణ్యున్‌. 6 


ప్రతిపదార్దం: ఆ+యువతులు= ఆ జవరాండ్రు; పురుడునన్‌= పోలికలో 
(పోటీపడుతూ); ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; కడవంగన్‌= 
అతి(క్రమించేటట్టుగా; విలసత్‌+ఉపచార, సమ్‌+ఆచరణ, ప్రవీణ భంగులన్‌= 
శోభిల్లే పరిచర్యలు బాగా చేసే సామర్ధ్యంలోని రీతులలో; ఆ తపస్వి, వరేణ్యున్‌= 
ఆ మునులలో శ్రేష్టుడు అయినవాడిని; పరితోషితున్‌= మిక్కిలి సంతోషం 
చెందిన వాడినిగా; చేసిరి= ఒనరించారు. 


తాత్పర్యం: సమానులయందుండే స్పర్ద్హతో ఆ జవ్వనులు ఆ ముని శ్రేష్టుడైన 
విశ్రవసుడికి పరిచర్య చేశారు. ఒకరి నొకరు మించవలెననే కోరికతో ఆతడిని 
మిక్కిలి సంతోషపెట్టారు. 

వ. ఇట్లు ప్రీతుండై యతండు వారలకు6 బుత్తదానంబు సేసిన నందు 
బుషాస్పీత్మటకు రావణ కుంభకర్ణులును, మాలినికి విభీషణుండును, బకకు 
ఖరుండును శూర్పణఖ యను కన్యకయు మిథునంబై ప్రభవించి; 
రక్కునూరులకు నలువురకు. దజ్జనకుండు జాతకర్మాదిసంస్కారంబు 
లొనరించి సగౌరవంబుగాం బెనిచి యుపనీతులం జేసినందు. 7 


8 రామోపాఖ్యానం 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ప్రీతుండు+ఐ= సంతుష్టి చెందినవాడై; 
అతండు= అతడు- విశ్రవసుడు; వారలకున్‌= ఆ ముగ్గురు పరిచారికలకు; 
పుత్ర దానంబు+చేసినన్‌= సంతానాన్ని దానం చేయగా; అందున్‌= వారిలో; 
పుష్పోత్కటకున్‌= పుష్పోాత్క్మట అనే ఆమెకు; రావణ, కుంభకర్ణులును= 
రావణుడు కుంభకర్ణుడు అనే వారున్నూ; మాలినికిన్‌= మాలిని అనే ఆమెకు; 
విభిషణుండును= విభీషణుడును; బకకున్‌= బక అనే ఆమెకు; ఖరుండును= 
ఖరుడును; శూర్చణఖ= శూర్పణఖ అనే పేరు కల; కన్యకయున్‌= కన్నెయు; 
మిథునంబు+ఐ= జతగా, కవలై; ప్రభవించిరి= పుట్టారు; ఆ కుమారులకున్‌= 
ఆ బిడ్డలకు; నలువురకున్‌= నలుగురికి - రావణ కుంభకర్ణ విభీషణ 
ఖరులకు; తత్‌+జనకుండు= వారి తండ్రి విశ్రవసుడు; జాతకర్మ+అది, 
సంస్కారంబులు= పుట్టినప్పుడు చేసే కర్మలు మున్నగు క్రియలు; ఒనరించి= 
చేసి; స గౌరవంబుగాన్‌= మంచి మర్యాదలతో; పెనిచి= పెంచి; ఉపనీతులన్‌+ 
చేసెన్‌= వడుగులు అయినవారిగా చేశాడు; అందున్‌= వారిలో. 


తాత్పర్యం: ఈ విధంగా పరిచారికలయెడ (ప్రీతి కలవాడై; విశ్రవసుడు 
వారలకు సంతానం ప్రసాదించాడు. పుష్పోత్కటకు రావణుడు కుంభకర్ణుడు 
జన్మించారు. మాలినికి విభీషణుడు పుట్టాడు. బకకు ఖరుడు శూర్పణఖ అనే 
ఆడ, మగజంట కవలబిడ్డలై ఉద్భపించారు. ఆ నలుగురు కుమారులకు 
తండ్రి అయిన విశ్రవసుడు జాత కర్మాది సంస్కారాలు చేసి వారలకు 
వడుగులు చేశాడు. వారిలో. 


విశేషం: జాతకర్మలు పదునారు. జీవుడు పుట్టటానికి పూర్వంనుండి గిట్టేవరకు 
జరుగవలసిన వైదికసంస్కారాలు. 1. గర్భాదానం 2. పుంసవనం 3.సీమంతం 
త్తి జాతకర్మం 5. నామకరణం 6. అన్న(ప్రాశనం 7. చౌలం 8. ఉపనయనం 
9. (ప్రాజాపత్యం 10. సౌమ్యం 11. ఆగ్నేయం 12. వైశ్వదేవం 13. గోదానం 
14. సమావర్తం 15. వివాహం 16. అంత్యసంస్కారం. 


రామోపాఖ్యానం 0 


ఉ. ఆతతతేజు. డున్నతభుజాగ్రుండు లోకభయంకరుండు వి 
ఖ్యాతపరాక్రముండు దశకంఠుండు సంతతరోషమానసుం; 
డాతనియట్ల దుర్మదమయాత్ముండు క్రూరుండు గుంభకర్ణుండున్‌; 
భీతివిదూరు. డార్యుండు విభీషణు€ డుత్తమచిత్తు. డారయన్‌. 8 


ప్రతిపదార్థం: దశకంఠు(డు= పదికంఠాలు కలవాడు- రావణుడు; ఆతత+ 
తేజుండు= విస్తార మయిన ప్రకాశం కలవాడు; ఉన్నత, భుజ+అ(గ్రుండు= 
ఎత్తయిన బాహువుల కొనలు కలవాడు; లోక భయంకరుండు= జగత్తులకు 
భీతి కలిగించే వాడు; విఖ్యాత, పరా[క్రముండు= పేరు ప్రతిష్టల నార్జించిన 
శౌర్యం కలవాడు; సంతత, రోష మానసుండు= ఎల్లప్పుడూ ప్రజ్వలించిన 
క్రోధం కలవాడు; కుంభకర్ణుండున్‌= కుంభకర్ణుడు అనేవాడు కూడ; 
ఆతని+అట్టు+అ= ఆతని వంటివాడే (రావణుడి వంటివాడే); దుర్మద, 
మయ+ఆత్ముండు= చెడు గర్వంతో కూడిన ఆత్మ కలవాడు; (క్రూరుడు= 
కఠిన చిత్తుడు; భీతి విదూరుండు= భయం లేని వాడు; విభిషణుడు= 
విభీషణుడు అనేవాడు; ఆర్యుండు= మంచి లక్షణాలు కలిగి పూజించ 
తగినవాడు; ఆరయన్‌= పరిశీలించగా; ఉత్తమ, చిత్తుండు= మంచి మనస్సు 
కలవాడు. 


తాత్పర్యం: వారిలో రావణుడు విస్తారమైన వర్చస్సు కలవాడు, ఎత్తయిన 
భుజాలు కలవాడు, పేరుప్రతిష్టలను ఆర్జించిన పరాక్రమం కలవాడు, పదితలలు 
కలవాడు, ఎల్లప్పుడు ప్రజ్యలించే (కోధంతో ఉండేవాడు. ఆతడివంటివాడే 
కుంభకర్ణుడు కూడ. మిక్కిలి కఠినచిత్తం కలవాడు, చెడుగర్వంతో నిండిన 
హృదయం కలవాడు. కాని, విభీషణుడు మాత్రం నిర్భయుడు, మంచిగుణాలు 
కలిగి మన్నించతగినవాడు. పరిశీలించి చూస్తే గొప్పమనస్సు కలవాడు. 


విశేషం: ఎత్తైన భుజాలు కలిగి ఉండటం శౌర్యలక్షణంగా సాముద్రికశాస్త్రవేత్తలు 
భావిస్తారు. 


10 రామోపాఖ్యానం 


క. ఖరుండు ఖరతేజు. డవనీ । 
సుర పరిభవకారి మాంసశోణితభుజు. డు 
ద్రురచిత్తుండు శూర్చణఖయు । 
ర వాలి 
దురితచరిత ధర్మకర్మదూషిత యెపుడున్‌. 9 


ప్రతిపదార్థం: ఖరుండు= ఖరుడు అనే పేరు కలవాడు; ఖర తేజుండు= 
వాడిమి, వేడిమి కలవాడు; అవనీ సుర, పరిభవ, కారి= (బ్రాహ్మణులకు 
అపకారం చేసేవాండు; మాంస శోణిత భుజుండు= మాంసం నెత్తురు 
భుజించేవాడు; ఉద్దుర చిత్తుండు= కఠిన మైన మనస్సు కలవాడు; శూర్చణఖ 
యున్‌= శూర్ప్చుణఖ అనే పేరు కలదికూడ; దురిత చరిత= పాపం చేసే 
స్వభావం కలది; ఎపుడున్‌= ఎల్లప్పుడును; ధర్మ, కర్మ, దూషిత= ధర్మమైన 
పనులచే తిరస్కరించబడేది. 

తాత్పర్యం: ఖరుడు అనేవాడు వాడిమి, వేడిమిగల వర్చస్సు కలవాడు. 
(బ్రాహ్మణులను అవమానించేవాడు. మాంసాన్ని నెత్తురును ఆహారంగా 
స్వీకరించేవాడు. కఠినమైన మనస్సు కలవాడు. శూర్పణఖ పాపాత్మురాలు. 
ధర్మకర్మలను తిరస్కరించేస్వ్తభావం కలది. 

విశేషం: రామాయణపాత్రలకు ఆయాపేరులు సార్ధకనామధేయాలుగా కన్పిస్తాయి. 
ఖరుడు వాడిమి వేడిమి కలవాడనే కాక గాడిదవంటివాడు అని అర్ధం కూడ 
ఏర్పడుతుంది. శూర్చ+నఖ= శూర్పణఖ= చేటలవంటి గోళ్లు కలది. కుంభకర్ణుం 
డు= కుండల వంటి చెవులు కలవాడు. రావణుడు= జగద్రావణం చేసేవాడు. 


వ. ఆరాక్షసకుమారులు దండ్రివలన నఖిలవేదవేదాంగ ధనుర్వేదపారగులై 
గంధమాదన గిరియందు సుఖం బుండి యొక్కనా. డతనికి 
మైక్కనచ్చువాని నధికవిభవసమన్వితు వైశ్రవణుం జూచి తత్ర్రభావంబు 
తపోలబ్ధం బగుట విని జాతమత్సరు లయి తారును బితామహు నుద్దేశించి 


తపంబు సేయం దొడంగిరి; తత్ర్రకారంబు వినుము. 10 


రామోపాఖ్యానం కక. 


ప్రతిపదార్థం: ఆ రాక్షస కుమారులు= ఆ రక్కసుల బిడ్డలు; తండ్రివలనన్‌= 
జనకుడివలన; అఖిల వేద, వేద+అంగ, ధనుః+వేద, పారగులు+ఐ= సమస్త 
వేదాలు, వేదాలయొక్క అంగాలు, విలువిద్యలయొక్క అవ్వలిగట్టును 
చేరినవారై; గంధమాదన, గిరియందున్‌= గంధమాదనం అనే పర్వతంలో; 
సుఖంబు+ఉండి= సౌఖ్యంతో నివసించి ఉండి; ఒక్కనాండు= ఒకరోజున; 
అతనికిన్‌= విశ్రవసునికి; యమొైక్కన్‌ వచ్చు వానిన్‌= నమస్కరించటానికై 
వచ్చిన వాడిని; అధిక, విభవ, సమన్వితున్‌= గొప్ప సంపదతో కూడిన 
వాడిని; వైశవణున్‌+చూచి= కుబేరుడిని కాంచి; తత్‌+ప్రభావంబు= ఆతడి 
యొక్క మహిమ; తపస్‌+ లబ్బ్దంబు+అగుట= తపస్సువలన సిద్దించింది. 
అగుట; విని= ఆలకించి; జాత మత్ప్సరులు+అయి= అసూయ కలవారయి; 
తారును= తాముకూడా; పితామహున్‌= బ్రహ్మదేవుడిని; ఉద్దేశించి= లక్ష్యంగా 
పెట్టుకొని; తపంబు+చేయన్‌+తొడంగిరి= తపస్సు చేయడానికి పూనుకొన్నారు; 
తత్‌+్రకారంబు= ఆ తపస్సు యొక్క వృత్తాంతం; వినుము= ఆలకింపుము. 


తాత్పర్యం: ఆ రాక్షసకుమారులు జనకుడిదగ్గర వేదాలు వేదాంగాలు 
విలువిద్య అన్నింటిని క్షుణంగా అభ్యసించి, గంధమాదనపర్వతంలో సుఖంగా 
(ప్రొద్దుపుచ్చుతూ ఉన్నారు. ఒకనాడు కుబేరుడు విశ్రవసుడికి అభివాదం 
చేయటానికై అచటికి వచ్చాడు. కుబేరుడివైభవం, మహిమలు, అతడికి 
తపస్సువలననే సం[క్రమించినట్టు విని, అసూయ చెంది తాముకూడ 
(బ్రహ్మదేవుడినిగూర్చి తపస్సు చేయటానికి పూనుకొన్నారు. వారి 
తపోవృత్తాంతం వివరిస్తాను. వినుము. 


తే. మండు వేసవింబంచాగ్ని మధ్యమున, ఘ । 
నాగమంబున బయల, నత్యంత తుహిన 
సమయమున నీరియందు, నిశ్చలత నిలిచి । 
దశముఖుండు వాయుభక్షు€. డై తప మొనర్చి. శ 


12 రామోపాఖ్యానం 


ప్రతిపదార్థం: దశముఖు6డు= పది మొగాలు కలవాడు; వాయు భక్షు. 
డు+ఐ= గాలినిమాత్రమే ఆహారంగా భుజించినవాడై; మండు వేసవిన్‌= 
ఎండలు చెండుతున్న వేసవి కాలంలో; పంచ+అన్ని, మధ్యమునన్‌= అయిదు 
అగ్నుల మధ్యలో ఉండి; ఘన+ ఆగమంబునన్‌= వర్దాకాలంలో; బయలన్‌= 
బహిరంగ ప్రదేశంలో; అత్యంత, తుహిన, సమయమునన్‌= మిక్కుటంగా 
మంచు కురిసే కాలంలో; నీరియందున్‌= జలంలో; నిశ్చలతన్‌= 
చలించకుండా; నిలిచి= నిలబడిఉండి; తపము= తపస్సు; ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పదిమొగాలు కల రావణుడు కఠినతపస్సు చేశాడు. వేసవి 

మండుటెండల సమయంలో అయిదు అగ్నులనడుమ నిలిచి తపస్సు 

చేసేవాడు. వానకాలంలో ఆరుబయట, మంచుకురిసేకాలంలో నీటిలోనూ 
నిష్టతో నిలబడి రావణుడు కేవలం గాలినిమాత్రమే ఆహారంగా గైకొని 
తపస్సు చేశాడు. 

నిశేషం: పంచాగ్నులు= పంచ+అగ్నులు= అయిదు అగ్నులు. 1. ఆహవనీయం 

2. దక్షిణాన్ని 3. గార్హపత్యం 4. సభ్యం 5. అవసథ్యం. వాటిని వరుసగా వేదికకు 

పూర్వ దక్షిణ పళ్ళ్చిమ-దిక్కులలోనూ, సభ్యం అపసథ్యం ఈశాన్యదిక్కునను 

నిలుపుతారు. 

మ. నియతాహారుండు నిర్దితేంద్రియుండు నై నిష్కంపవృత్తిన్‌ మహీ 
శయనుందై వ్రతముల్‌ చరించె నధికేచ్చం గుంభకర్ణుండు ధై 
ర్యయుతుండై; ఘను. డవ్విభీషణుండు పర్థాహారవృత్తిన్‌ జపా 
ధ్యయనాసక్తి. దపంబు సేసె మది నత్యంతంబు సంశుద్దితోన్‌. 12 

ప్రతిపదార్థం: కుంభకర్ణుండు; నియత+ఆహారుండు= కట్టడికి లోనై తిండి 

తినే వాడు; నిర్దిత+ఇంద్రియుండున్‌+ఐ= గెలువబడిన ఇంద్రియాలు కలవాడ్డై, 
ఇంద్రియాలను అదుపులో పెట్టిన వాడై; నిష్కంపవృత్తిన్‌= చలించని 


రామోపాఖ్యానం 13 


వ్యాపారం కలవాడై; మహీ, శయనుండు+ఐ= నేలమీద పడుకొంటున్నవాడై; 
అధిక+ఇచ్చన్‌= మిక్కుటమైన కోరికతో, లక్ష్యసిద్దియందు తదేకధ్యానం 
కలవాడై; వ్రతముల్‌= నోములు; చరించెన్‌= ఆచరించాడు; ఘనుండు= 
గొప్పవాడు; ధైర్యయుతుండు+ఐ= వికారాలు లేనట్టి స్థిర చిత్తం కలవాడై; 
ఆ+విభీషణుండు; పర్ష+ఆహార, వృత్తిన్‌= ఆకులు మాత్రమే తిండిగా భుజిస్తూ; 
జప+అధ్యయన+ఆసక్తిన్‌= మంత్రాల ఆవృత్తి వేదాల పారాయణంలోని 
కోరికచేత; మదిన్‌= చిత్తంలో; అత్యంతంబున్‌= మిక్కుటంగా; సంశుద్దితోన్‌= 
స్వచ్చమైన పవిత్రతతో; తపంబు+చేసెన్‌= తపస్సు చేశాడు. 

తాత్సర్యం: కుంభకర్ణుడు ఆహారనియమాలను పాటిస్తూ, ఇంద్రియాలను 
నిగ్రహించి చలించనిమనస్సు కలవాడై వ్రతాల నాచరించాడు. గొప్పవా డైన 
ఆ విభీషణుడు ఆకులుమాత్రవమే ఆహారంగా భుజించినవాడౌతూ 
మంత్రాలను ఆవృత్తి చేస్తూ వేదాలను వల్లెవేస్తూ మనస్సును నిర్మలంగా 
పవిత్రంగా ఒనరించుకొంటూ తపస్సు చేశాడు. 


విశేషం: ఇంద్రియాలను ని[గ్రహించటం తపస్సుకు అపరిహార్యమైన లక్షణం. 


వ. ఖరుండును శూర్చణఖయు వారికిం దగిన పరిచర్యలు సేయుచుండి; 
రంత సహస్రవర్షంబులు నిండినం బంక్తివదనుండు దనమస్తకం బొక్కటి 
ఖండించి మండెడు నగ్నియందు వేలి మజియు వేయేంద్ల కొక్కటిగా.దలలు 
తొమ్మిదియుం దటిగి వేల్చిదైర్యంబు దజుంగక పదియగు తలయును ధ్రెంప 
సమకట్టినం బితామహుండు ప్రత్యక్షంబై వారించి, వాని శిరంబు లెప్పటి 
యట్ల కలుగ నొసంగి 'యమరత్వంబు దక్కనొండు నీ కభిమతం బగునది 
యెయ్యది యైనను నడుగు' మనుటయు నన్నిశాచరుండు. 13 


ప్రతిపదార్థం: ఖరుండును= ఖరుడును; శూర్పణఖయున్‌= శూర్పుణఖయు; 
వారికిన్‌= (రావణ, కుంభకర్హ విభిషణులకు); తగిన= సరిపోయే; పరిచర్యలు= 


శ14 రామోపాఖ్యానం 


సేవలు; చేయుచున్‌+ ఉండిరి; అంతన్‌= అంతట; సహస్ర వర్షంబులు= 
వేయిఏండ్డు; నిండినన్‌= పూర్తి అయిన పిమ్మట; పంక్తి వదనుండు= 
దశకంఠుడు - రావణుడు; తన మస్తకంబు= తన శిరము; ఒక్కటి= ఒక్కటి; 
ఖండించి= కత్తిరించి; మండెడు= జ్వలించే; అన్నియందున్‌= నిప్పులో; వేల్ళి= 
ఆహుతి చేసి; మజియున్‌= ఇంకను; వేయేండ్లకున్‌= వేయి సంవత్సరాలకు; 
ఒక్కటిగాన్‌= ఒక శిరస్సుగా; తలలు= శిరములు; తొమ్మిదియున్‌= 
తొమ్మిదింటిని; తజిగి= నరికి; వేల్ళి= ఆహుతి చేసి; ధైర్యంబు= చిత్తంలోని 
దిటవుతనం; తజు6గక= తగ్గక; పది+అగు, తలయును= పదియవ 
శిరస్సును; త్రెంపన్‌= త్రుంచటానికి; సమకట్టినన్‌= పూనగా; పితామహుండు= 
(బ్రహ్మదేవుడు; ప్రత్యక్షంబు+ఐ= సాక్షాత్కరించి; వారించి= ఆపి; వాని 
శిరంబులు= ఆతని తలలు- రావణుడి తలలు; ఎప్పటి+అట్ల= యథా 
ప్రకారం; కలుగన్‌= ఏర్పడేటట్టు; ఒసంగి= వరం ఇచ్చి; అమరత్వంబు, 
తక్కన్‌= చావు లేకపోవటం తప్ప; ఒండు= ఇంకొకటి; నీకున్‌+అభిమతంబు+ 
అగునది= నీకు ఇష్టం అయినది; ఎయ్యది+ఐనను= ఏది అయినప్పటికి; 
అడుగుము= కోరుము; అనుటయున్‌= అని చెప్పటమున్నూ; ఆ+ 
నిశాచరుండు= ఆ రాక్షసుడు- రావణుడు. 


తాత్పర్యం: ఖరుడును శూర్చణఖయు తమ అన్నగారలు అయిన రావణుడికి 
కుంభకర్ణుడికి విభీషణుడికి అవసరమైన సేవలు చేస్తూ ఉన్నారు. వేయి 
సంవత్సరాలు ఆ విధంగా తపస్సు చేసినను బ్రహ్మదేవుడు సాక్షాత్కరించలేదు. 
అయినను రావణుడు తనదీక్షను వీడక తన పదితలలలో ఒక తలను 
ఖండించి అన్నిలో ఆహుతి చేశాడు. అట్టే రావణాసురుడు మరి తొమ్మిదివేల 
సంవత్సరాలు కఠోరతపస్సు చేసి తన వేయి సంవత్సరాల కొక శిరస్సువంతున 
ఆహుతి చేస్తూ, చివరకు తన పదవ శిరస్సును కూడ ఖండించి అగ్నిలో 
వేల్చటానికి సంసిద్దుడైనపుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. అప్పుడు 
పితామహుడు రావణుడి తలలు తొమ్మిది యథాప్రకారం మొలిచేటట్టు 


రామోపాఖ్యానం 15 


వరాన్ని ఇచ్చి “అమరత్వం తప్ప మరి యేదైన ఇంకొక వరాన్ని కోరుకొను” 
మని చెప్పాడు. అంతట ఆ రావణుడు. 


నిశేషం: (1) రావణుడు చేసింది తామస తపస్సు. అహంకారంతో, స్వార్ధబుద్దితో 
తన శక్తిసామర్జ్యాలు పెంచుకొనటానికై చేసే తపస్సు ఒక యెత్తు. విశ్వశ్రేయాన్ని 
కాంక్షించే తపస్సు మరియొక యొత్తు. (2) రావణుడు పదివేల సంవత్సరాలు 
తపస్సు చేసినట్టు ఇందులో ఉన్నది. ఈ కాలమానం ఎట్టిది? ఈ విషయంపై 

స్త. ఠలు కా 
పండితులలో ఏకాభిప్రాయం కుదరలేదు. 


శా. 'దేవా! యేను సమస్త దేవ పితృదైతే యాహి గంధర్వ ర 

క్షో విద్యాధర యక్షజాతులకు నక్షోభ్యుండంగా. బ్రీతితో 

నీ విశ్వంబున6 గామరూపగతి నాత్మేచ్భావిహారుండంగా 

నీవే నావుడు వాని కవ్వర మజుం డిచ్చెం గృపాలోలతన్‌. శ 
ప్రతిపదార్థం: దేవా!= ఓ (బబ్రహ్మదేవుడా!; ఏను= నేను; సమస్త, దేవ, పితృ 
దైతేయ+అహి, గంధర్వ, రక్షస్‌+విద్యాధర, యక్షజాతులకున్‌= వేల్పులు, 
పెశాచాలు, దితి సంతతివారైన రాక్షసులు, పన్నగులు, గంధర్వులు, రక్కసులు, 
విద్యాధరులు, యక్షులకు సంబంధించిన అందరకును; అక్షోభ్యుండన్‌+కాన్‌= 
కలత చెందనివాడనుగా; ట్రీతితోన్‌= వేడుకతో; ఈ విశ్వంబునన్‌= ఈ 
సృష్టిలో; కామ, రూప, గతిన్‌= ఇచ్చ వచ్చిన ఆకృతిని ధరించే తీరులో; 
ఆత్మ+ఇచ్చా, విహారుండన్‌+కాన్‌= స్వయం సంకల్పాన్ని బట్టి పయనం 
కొనసాగించ గలవాడిగా; (వరమును); ఈవే= ఇయ్యవా, ఇమ్ము; నావుడున్‌= 
అని (రావణుడు) అనగా; వానికిన్‌= అతడికి- రావణుడికి; ఆ+వరము= ఆ 
కోరిక; అజుండు= బ్రహ్మదేవుడు; కృపాలోలతన్‌= దయతో కూడిన ఆసక్తితో; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు. 
తాత్పర్యం: 'ఓ (బ్రహ్మదేవా! ఈ వరాలను నాకు అను[గ్రహించుము. 
దేవతలచేత, పితరులచేత, దితిసంతతిచేత, పన్నగులచేత, గంధర్వులచేత, 


16 రామోపాఖ్యానం 


రాక్షసులచేత, విద్యాధరులచేత, యక్షజాతులచేత నేను ఓడిపోరాదు. వేడుకగా 
ఈ సువిశాల సృష్టిలో ఎక్కడికైనా కోరిన రూపంతో సంచరించే శక్తి కలవాడను 
కావలెను" - అని రావణుడు ప్రార్ధించగా, బ్రహ్మదేవుడు దయాతత్పరుండై 
ఆతడికి కోరినవరం ఇచ్చాడు. 


బ్రహ్మ రావణ కుంభకర్ణ విభిషణులకు వరంబు లిచ్చుట (సం. 3-259-26) 


వ. 'మనుపష్యజాతి యొక్కండుదక్క నీ చెప్పిన యందఅవలనను నీకు 
మరణభయంబు లే దని పలికి, పరమేష్టి గుంభకర్ణుం జూచి 'వరం బడుగు” 
మనిన వాండు దైవోపహతుండై తనకు నాత్యంతికం బయిన నిద్ర యడిగిన 
నట్ల యగు నని, విభీషణున కభిముఖుం డగుటయు నతండు 
కృతాంజలియై జలజాసను. బ్రస్తుతించి. 15 


ప్రతిపదార్థం: మనుష్యజాతి= మనుజులు అనే తెగ; ఒక్కండు= ఒకటి; 
తక్కన్‌= తప్ప; నీ చెప్పిన= నీవు వచించిన; అందజణవలనను= అందరి 
మూలంగా; నీకున్‌; మరణభయంబు= చావువలని భీతి; లేదు= కలుగదు; 
అని పలికి= అని చెప్పి; పరమేస్టి= బ్రహ్మదేవుడు; కుంభకర్ణున్‌= 
కుంభకర్ణుడిని; చూచి= కాంచి; వరంబు+ అడుగుము= కోరికను 
కోరుకొనుము; అనినన్‌= అని చెప్పగా; వాండు= అతడు- కుంభకర్ణుడు; 
దైవ+ఉపహతుండు+ఐ= దైవంచేత కొట్టబడినవాడై; తనకున్‌= తనకు; 
ఆత్యంతికంబు+అయిన= మిక్కిలి అయిన; ని(ద్ర= నిద్దుర; అడిగినన్‌= 
కోరగా; అట్ట+అగున్‌+అని= నీవు కోరినట్టే నీకు నిద్ర ఒనగూడునుగాక 
అని చెప్పి; (బ్రహ్మ విభిషణునకున్‌; అభిముఖుండు+అగుటయున్‌= 
ఎదురుగా మొగము పెట్టిన వాడు అగుటయును; ఆతండు= అతడు 
(విభీషణుడు); కృత+అంజలి+ఐ= ఘటించబడిన కైమోడ్పు కలవాడై; 
జలజ+ఆసనున్‌= పద్మం ఆసనంగా కలవాడిని- బ్రహ్మదేవుడిని; ప్రస్తుతించి= 
పొగడి. 


రామోపాఖ్యానం 17 


తాత్పర్యం: 'మనుజులచేత తప్ప నీవు కోరినమేరకు ఇతరజాతులవారిచేత 
నీకు చావువలనిభయం లేదు" అని రావణుడితో పలికి బ్రహ్మదేవుడు 
కుంభకర్ణుడిని చూచి వరం కోరుకొనుమని పలికాడు. ఆ కుంభకర్ణుడు 
దురదృష్టానికి చిక్కి, తనకు మిక్కిలి ప్రీతిగల నిద్ర కావాలి అని కోరాడు. 
'సరే అటులే నీ కోరిక ఈడేరుగాకి అని చెప్పి, బ్రహ్మదేవుడు విభీషణుడికి 
ఎదురు మొగం పెట్టి నిలిచాడు. అంతట విభీషణుడు బ్రహ్మకు నమస్కరించి 
అతడిని (ప్రస్తుతించాడు. 


క. '“పరమాపద యైనపుడును । 

దురితంబులు నా మనంబు దొడరమియునుభా 

సుర మగు బ్రహ్మాస్తమ్మును; 

గరుణింపవె యనిన నిచ్చి కమలజు. డనియెన్‌. 16 
ప్రతిపదార్థం: పరమ+ఆపద= గొప్పదైన కీడు; ఐనపుడును= వచ్చి నప్పటికిని; 
దురితంబులు= పాపాలు; నామనంబున్‌= నా చిత్తాన్ని; తొడరమియును= 
చొరబడ కుండటమున్నూ; భాసురము+అగు= (ప్రకాశించేటటువంటి; 
(బ్రహ్మ+ అ(స్త్రమ్మును= (బ్రహ్మకు సంబంధించిన దివ్యమహిమగల 
ఆయుధాన్ని; కరుణింపవె= అను[గ్రహించవా; అనినన్‌= అని అడుగగా; 
ఇచ్చి= ఒసగి; కమలజుయ+అనియెన్‌= పద్మంలో పుట్టినవాడు- బ్రహ్మదేవుడు 
పలికాడు. 
తాత్పర్యం: “ఎంతటి కీడు దాపురించినా నా మనస్సు పాపానికి 
పూనకుండేటట్టుగా వరం ఇచ్చి నాకు (బ్రహ్మాస్త్రం అను[గ్రహించుము” అని 
విభీషణుడు ప్రార్ధించాడు. విభీషణుడు కోరిన వరా లిచ్చి, అతనితో 
(బ్రహ్మదేవుడు ఇట్లా పలికాడు. 


క. “నిరతము రాక్షసభవమును । 
బొరసియు నీ విట్లు ధర్మబుద్ది వగుటయ 


18 రామోపాఖ్యానం 


చఛైైరు విది గావున నీకును । 
దిరముగ నమరత్వ మిచ్చితిం గృప వత్సా! 17 


ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; నీవు= ఈవు; ఇట్టు= ఈ రీతిగా; 
రాక్షసభవమును= రక్కసి పుట్టుక; పొరసియున్‌= పొందినా; నిరతమున్‌= 
ఎల్లప్పుడు; ధర్మబుద్దివి= ధర్మంతో కూడిన చిత్తం కలవాడవు; అగుట= 
అయి ఉండటం; అచ్చెరువు+ఇది= ఇది ఆళ్ళర్యం; కావునన్‌= కాబట్టి; 
నీకును= నీకు మాత్రమే; తిరముగన్‌= స్థిరంగా; కృపన్‌= దయతో; 
అమరత్వము= చావు లేని స్థితి; ఇచ్చితిన్‌= ఇచ్చాను. 
తాత్పర్యం: వత్సా, విభిషణా! “నీవు రాక్షసవంశంలో జన్మించినప్పటికిని” 
ధర్మంలోనే బుద్ధి నిల్పటం ఆశ్చర్యకరం. అందుచేత నీకు అమరత్వం 
దయతో ఇస్తున్నాను”. 
వ. అని పలికి పితామహుం డంతర్చితుం డయ్యె/ దదనంతరంబ. 18 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పితామహుండు= బ్రహ్మదేవుడు; 
అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; తత్‌+అనంతరంబు+అ= 
అటు పిమ్మట. 
తాత్పర్యం: అని పలికి (బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. అటు పిమ్మట. 
మ. వరగర్వోన్నతుం దై దశాననుండు దుర్వారోద్దతిన్‌ దాడిమై 
రా ల చూ 

నరిగెం గిన్నరనాథుపై; నతండు కార్యం బాత్మ నూహించి సం 

గరసన్నద్దుండు గాక కింపురుష యక్షశ్రేశితోం గూడం దా 

నరిగిన్‌ లంకం బరిత్యజించి రభసోద్యత్పుపష్పకారూఢుందై. 19 


ప్రతిపదార్థం: వర, గర్వ+ఉన్నతుండు+ఐ (బ్రహ్మదేవుడు ఇచ్చిన) వరంచేత 
వర్షిల్లిన దర్పంచేత గొప్పవాడై; దశ+ఆననుండు= పది మొగాలు కలవాడు- 
రావణుడు; దుః+వార+ఉద్ధతిన్‌= వారించటానికి శక్యంగాని అతిశయంతో; 


రామోపాఖ్యానం శం 


కిన్నరనాథుపైన్‌= కుబేరుడిపై; దాడిమైన్‌+అరిగెన్‌==దండెత్తివెళ్ళాడు; అతం 
డు= కుబేరుడు; కార్యంబు+ఆత్మన్‌+ ఊహించి= సామంతో జరుగదగిన 
కర్తవ్యాన్ని మనస్సులో ఊహించి; సంగర సన్నద్దుండు+కాక= యుద్ద 
సన్నాహాలను చేయక; కింపురుష యక్ష శ్రేణితోన్‌+కూడన్‌= కింపు రుషుల 
యక్షుల సముదాయాలతోకూడుకొని; తాన్‌= తాను (కుబేరుడు); లంకన్‌= 
లంకను; పరిత్యజించి; రభస +ఉద్యత్‌ +పుష్పక+ఆరూఢుండు+ఐ= 
సంభ్రమంతో, శోభిల్లే పుష్పకం అనే విమానంలో ఎక్కినవాడై; తాన్‌+అరిగెన్‌= 
తాను వెళ్ళాడు. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడివలన తాను పొందిన వరాలచేత మిక్కుటమైన 
దర్పం కలవాడై రావణుడు వారించటానికి వీలుకాని పరా[క్రమ(ప్రాభవంతో 
కిన్సరపతి అయిన కుబేరుడిపై దండెత్తి వెళ్తాడు. కుబేరుడు ఇంక రావణుడిని 
ఎదిరించి యుద్దం చేయటం లాభంలేదని (గ్రహించి, తత్తరపాటుతో తన 
పుష్పకవిమానాన్ని అధిరోహించి లంకను వదలిపెట్టి పారిపోయాడు. 


విశేషం: (1) లంక - నాలుగు వైపుల సముద్రం చేత ఆవరింపబడిన ద్వీపం. 
(2) కింపురుషుడు - అశ్వముఖాన్నీ నరశరీరాన్నీ కల వేల్పుతెగకు చెందినవాడు. 
(3) పుష్పకం - సంకల్పమా(త్రంచేత గమ్యం తెలిసి చేరగల యథేచ్చాగమనం 
కొనసాగించగల విమానం. (4) కార్యం - సామవిధానం అనుసరించే రాజనీతి. 
కార్యనీతి ౫ ఖడ్గనీతి. కార్యం ఖడ్గనీతికి అనగా యుద్దానికి వ్యతిరేకం. 


వ. ఇ ట్లతండు గంధమాదనంబునకుం జనునెడ వెన్నడిం దగిలి 
దానవుండు వాని మానంబుతోన విమానంబు నపహరించినం గనలి 
యక్షేశ్వరుండు “గురుండ నగు నన్ను నవమానించితివి గావున 
నివ్విమానంబు నీ పగతు పా లయ్యెడు' మని శపించె నంత. 20 


ప్రతిపదార్హం: ఇట్టు-అతండు= ఈ విధంగా; అతండు= కుబేరుడు; 
గంధమాదనంబు నకున్‌= గంధమాదనం అనే పర్వతానికి (వేల్పులు విహరించే 


20 రామోపాఖ్యానం 


కొండకు); చను+ఎడన్‌= వెడలేటప్పుడు; వెన్నడిన్‌+తగిలి= వెంబడించి; 
దానవుండు= రాక్షసుడు - రావణుడు; వాని మానంబుతోన= అతడి (కుబేరుడి 
యొక్క) అభిమానం (పరువు)తోపాటే; విమానంబున్‌= అంతరిక్షవాహనం - 
పుష్పకం; అపహరించినన్‌= వంచించి తీసికొని పోవగా; కనలి= కలత చెంది; 
యక్ష+-ఈశ్చరుండు= యక్షులకు ప్రభువు - కుబేరుడు; గురుండన్‌+అగు= 
పెద్దవాడను అయిన; నన్నున్‌= నన్ను; అవమానించితివి= అగారవించావు; 
కావునన్‌= కాబట్టి; ఈ+విమానము; నీ పగతుపాలు= నీ విరోధివశం; 
అయ్యెడున్‌+అని= జొగాక అని; శపించెన్‌= శాపం ఇచ్చాడు; అంతన్‌= 
పిమ్మట. 

తాత్పర్యం: -ఈ విధంగా కుబేరుడు వేల్పులు విహరించే గంధమాదన 
పర్వతానికి పారిపోతూ ఉండగా, రావణుడు ఆతడిని వెంబడించి ఆతడి 
గౌరవాన్నేకాక పుష్పకవిమానాన్నికూడ అపహరించాడు. అంతట యక్షులకు 
రాజు అయిన కుబేరుడు ఆగ్రహించి, పెద్దవాడయిన తనను పరాభవించటం 
చేత ఆ విమానం శత్రువు పాలవుతుందని రావణుడిని శపించాడు. 


విశేషం: శాపం - వరానికి వ్యతిరేకార్థకం. 


క. రాక్షసలక్షీమహిమకు । 
రక్షకుండుగ. బంక్తిముఖుని రాక్ష్సమాయా 
దక్షు నభిషిక్తు. జేసిరి | 
రాక్షసబేతాళవరులు రాగం బెసంగన్‌. 21 


ప్రతిపదార్థం: రాక్షస బేతాళ వరులు= రక్కసులలోని బేతాళులలోని 
నాయకులు; రాగంబు= గ్రేముడి; ఎసంగన్‌= అతిశయించగా; రాక్షస 
లక్ష్మీమహిమకున్‌= రక్కసులయొక్క సంపద అనే గొప్పతనానికి; రక్షకుం 
డుగన్‌= కాపాడేవాడుగా; రాక్షస, మాయా, దక్షున్‌= రక్కసుల మోసంలో 
నేర్పరిని; పంక్తిముఖునిన్‌= పదిమోములు కలవాడిని - రావణుడిని; 
అభిషిక్తున్‌+చేసిరి= పట్టం కట్టారు. 


రామోపాఖ్యానం 2గ 


తాత్పర్యం: రాక్షస మాయలలో నేర్పరి అయిన రావణుడిని రాక్షస 
సా(మ్రాజ్యాన్ని కాపాడే సార్వభౌముడిగా రక్కసుల బేతాళుల నాయకులు 
అనురాగంతో పట్టాభిషిక్తుడిని చేశారు. 


విశేషం: (1) బేతాళులు - పిశాచులు. ఈ తెగ మాంసభక్షకులు, నెత్తురు 
(త్రాగేవారు. మృతదేహపరాయణులుగా పురాణాలలో అభివర్షించ బడ్డారు. 
రాక్షసులకూ వీరికీ పొత్తు ఉన్నది. 


వ. వాండును బలదర్పమోహితుండై కడంగి యింద్రాదిదేవతల నొడిచి 
తత్పదంబు లాక్రమించి, యీసు మిగిలి జగద్రావణంబు సేయుటం జేసి, 
రావణుం డను పేరం బ్రఖ్యాతి వహించి సకలభూత భయంకరుం డయ్యె; 
నట్టియెడ దేవర్నులును, రాజర్నులునుం గూడి చని తత్ర్రకారం 
బగ్నిదేవునకుం జెప్పిన, నతండు వారిం దోడ్కొని వారిజాసనుపాలికిం జని 
యిట్లనియె. 22 


ప్రతిపదార్థం: వాండును= దశకంఠుడును; బల, దర్శ మోహితుండు+ఐ= 
పరాక్రమ (్రాభవాలచేత భ్రాంతి పొందినవాడై; కడంగి= పూనిక వహించి; 
ఇంద్ర+ఆది, దేవతలన్‌= ఇంద్రుడు మున్నగు వేల్పులను; ఒడిచి= ఓడించి; 
తత్‌+*పదంబులు= వారి స్థానాలు; ఆక్రమించి= తన అధీనం చేసికొని; 
-ఈసు మిగిలి= అసూయతో అతిశయించి; జగత్‌+రావణంబు= లోకం 
అరచేటట్లు చేయుటయున్‌+చేసి= సలుపుట చేత; రావణుండు= రావణుడు; 
అను పేరన్‌= అను నామంతో; ప్రఖ్యాతి= కీర్తి; వహించి= ధరించి; సకల, 
భూత, భయంకరుండు+అయ్యెన్‌= సమస్త్రచేతనా చేతనాలకు వెజుపు 
గొలిపేవాడు అయ్యాడు; అట్టి +ఎడన్‌= అట్టి తరుణంలో; దేవ+బుషులును, 
రాజ+ బుషులను= దేవతలలోని మునులును, రాజులలోని మునులును; 
కూడి= కలిసి; చని= వెడలి; తత్‌+ప్రకారంబు= ఆ విధాన్ని; అన్నిదేవునకున్‌= 
అగ్నిహో(త్రుడికి; చెప్పినన్‌= వచించగా; అతండు= అతడు (అగ్నిదేవుడు); 


22 రామోపాఖ్యానం 


వారిన్‌= వారిని (రాజర్ద్హులను దేవర్షులను); తోడ్కొని= వెంటనిడుకొని; 
వారిజాసను, పాలికిన్‌= (బ్రహ్మదేవుడి కడకు; చని= వెడలి ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: రావణుడు గర్వంతో విజ్బంభించి, దేవేంద్రుడు మున్నగువారి 
నోడించి వారిస్టానాలను ఆక్రమించి జగత్తు ఆ(క్రోశించేటట్టుగా చేయటంచేత 
“రావణుడు” అనే సార్థకనామధేయుడై సర్వభూతములకు భీతి కలిగించాడు. 
ఆ తరుణంలో దేవతలలో బుషులును రాజులయిన బుషులును కలిసి 
వెళ్ళి ఆ ఉపద్రవాన్నిగూర్చి అగ్నిదేవుడికి తెలిపారు. ఆ అగ్నిదేవుడు వారిని 
తన వెంటబెట్టికొని, బ్రహ్మదేవుడిపాలికి వెళ్ళి, ఇట్టు విన్నవించాడు. 


ఉ. 'భూరిభుజుండు విశ్రవసుపుత్తుండు పంక్తిముఖుండు దర్పదు 
ర్వారుండు రాక్షసేంద్రుండు భవద్వరశక్తి నవధ్యు. డై మహా 
ఘోరముగా. ద్రిలోకములకుం గడు బీడ యొనర్వం జొచ్చె వృ 
త్రారి పురోగమత్రిదశు లందటు. గింకరు లైరి వానికిన్‌. 23 


ప్రతిపదార్థం: భూరి భుజుండు= గొప్ప బాహువులు కలవాడు, మిక్కుటమైన 
పరా[క్రమం కల వీరుడు; విశ్రవసు పుత్రుండు= విశ్రవసుడి కుమారుడు; 
పంక్తి ముఖుండు= పది మొగాలు కలవాడు; దర్పదుర్వారుండు= పరాక్రమ 
(ప్రకర్ష చేత వారించటానికి వీలుగానివాడు; రాక్షస+ఇంద్రుండు= 
రాక్షసులయొక్క ప్రభువు; భవత్‌+వర శక్తిన్‌= నీవు అను[గ్రహించిన వరాల 
బలంవలన; అవధ్యుండు+ఐ= చంపటానికి వీలులేనివాడైై; మహా 
ఘోరముగాన్‌= మిక్కిలి దారుణంగా; త్రిలోకములకున్‌= మూండు 
లోకాలకున్నూ; కడున్‌= మిక్కుటంగా; పీడ= హింస; ఒనర్పన్‌+చొచ్చెన్‌= 
చేయటానికి పూనుకొన్నాడు; వృత్ర+అరి, పురోగమ, త్రిదశులు, అందజున్‌= 
వృత్రుడికి విరోధి అయిన దేవేంద్రుడు మొదలుగాగల దేవతలు అందరును; 
వానికిన్‌= అతడికి - ఆ రావణుడికి; కింకరులు+ఐరి= సేవకులు అయ్యారు. 


రామోపాఖ్యానం 23 


తాత్పర్యం: 'గొప్పపరాక్రమ(ప్రాభవం గల వీరుడు, విశ్రవసుడికుమారుడు, 
దశముఖుడు, రాక్షససార్వభౌముడు అయిన రావణుడు తన బలదర్పంచేత 
విర్రవీగుతూ వృత్రుడిని జయించిన దేవేంద్రుడు మున్నగు దేవతలను 
అందరిని జయించాడు. వారు వేరే గతిలేక ఆ రావణుడికి సేవకులైపోయారు. 


విశేషం: ట్రిదశులు= ఎల్లప్పుడును ముప్పదేండ్లప్రాయంలోనే ఉండేవారు; దేవతలు. 


ఉ. దానవుచేతం గష్టపడి దైన్యము నొందుట కోర్వలేక నీ 
దైన పదాంబుజంబు లభయం బని చేరితి; మింక మమ్మునె 
ఖైనం గృపార్థమానసుండ వై తగం జేకొనవయ్య! మాకు ది 
కైనను గాకయున్నం గమలాసన ! నీవ కదయ్య యెయ్యెడన్‌.” 24 


ప్రతిపదార్హం: కమల+ఆసన!= పద్మం పీఠంగా కలవాడా, ఓ బ్రహ్మదేవుడా!; 
దానవు చేతన్‌= రాక్షసుడిచేత, రావణుడి చేత; కష్టపడి= బాధలను 
అనుభవించి; దైన్యమున్‌+ఒందుటకున్‌= హీనత్యాన్ని పొందటానికి; ఓర్వలేక= 
భరించలేక; నీదు+ఐన= నీ యొక్క; పద+అంబుజంబులు= పద్మాలవంటి 
చరణాలు; అభయంబు+అని= శరణం అని తలపోసి; చేరితిమి= వచ్చాము; 
ఇంకన్‌= ఇక మీదట; మమ్మున్‌= మమ్మల్ని; ఎట్టు+ఐనన్‌= ఏ రీతిగా 
అయినా; కృపా+ఆర్ర, మానసుండవు+ఐ= దయతో తడిసిన (మెత్తనైన) 
చిత్తం కలవాడవై; తగన్‌= సరిపడేటట్టుగా; చేకొనవు+అయ్య= స్వీకరించవా 
దేవా; మాకున్‌; దిక్కు+ఐననున్‌= గతి అయినను; కాక, ఉన్నన్‌= గతికాక 
పోయినప్పటికి (అంటే రక్షించినా రక్షింపక పోయినా); ఏ+ఎడన్‌= ఏదిక్కైనా; 
నీవు+అ= నీవే; కద+అయ్య= కదా. 


తాత్పర్యం: ఓ బ్రహ్మదేవా! రావణాసురుడిచేత పెక్కుకష్టాలు అనుభవించి, 
ఇక ఆ బాధలకు ఓర్వజాలక నీ చరణారవిందాలే శరణ్యాలని ఇక్కడకు 
చేరాం. రక్షించినా రక్షింపకపోయినా మాకు వేరే దిక్కు లేదు. నీవే అన్నింటా 
దిక్కువు. దయామయుడనై మమ్మల్ని మన్నించుము. వూ విన్నపాలు 
ఆలకించుము”. 


24 రామోపాఖ్యానం 


వ. అనినంబరమేష్టివారల కిట్లను; నిక్కార్యంబునకు నేను మున్న తగిన 
యుపాయంబు నిశ్చయించి నారాయణుం బ్రార్జించితి; నద్దేవుండు 
మనుపష్యభావంబున నవతరించి, యా రాక్షసు వధియించువా€ దయ్యె; 
నింద్రాది సురులునుం దమ తమ యంశంబులంజేసి బుక్షవానర 
జాతులయందు జనియింపంగలవారు; మీకు భయంబు వలవి దని యగ్ని 
ప్రముఖు లైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ 
కామినిం బిలిచి “నీవు కుబ్బరూపంబున మంథర యను పేర భూలోకంబున 
నుద్దవించి నీ నేర్చు విధంబున దేవకార్యంబులు నిర్వహింపు' మని పనిచి 
వారి వీడ్కొలిపె( బదంపడి దివిజల యంశావతారంబులం. జేసి. 25 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పరమేస్టిజ బ్రహ్మదేవుడు; వారలకున్‌= 
(బ్రహ్మర్షి రాజర్షి అన్ని, ప్రభృతులకు); ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; 
ఈ+కార్యంబునకున్‌= ఈ పనికి; ఏను= నేను; మున్న+అ= ఇంతకు 
ముందే; తగిన= సరి అయిన; ఉపాయంబు= వెరవు; నిశ్చయించి= 
నిర్ణయించి; నారాయణున్‌= విష్ణుదేవుడిని; ప్రార్ధించితిన్‌= వేడుకొన్నాను; 
ఆ+దేవుండు= విష్లువు; మనుష్య భావంబునన్‌= మనుజరూపంతో; 
అవతరించి= జన్మించి; ఆ రాక్షసున్‌= ఆ రక్కసుని (రావణుడిని); 
వధియించువాండు+అయ్యెన్‌= సంహరించగలవాడు అయ్యాడు; ఇంద్ర+ఆది, 
సురులునున్‌= ఇంద్రుడు మున్నగు వేల్పులును; తమ తమ పాళ్ల చేత; 
బుక్ష, వానర, జాతులయందున్‌= ఎలుగుల, కోతుల తెగలలో; 
జనియింపన్‌+కలవారు= పుట్టగలరు; మీకున్‌= మీకు (అన్ని ప్రభృతులకు); 
భయంబు= భీతి; వలవదు= అనవనరం; అని= అంటూ; అగ్ని 
'ప్రముఖులు+ఐన= అన్ని నాయకత్వాన వచ్చిన; ఆ+మహా, మునుల; 
సమ్ముఖంబునన్‌= సన్నిధిలో; దుందుభి+అను= దుందుభి అనే పేరు కల; 
గంధర్వ, కామినిన్‌= గంధర్వ జాతికి చెందిన కాంతను; పిలిచి= ఆహ్వానించి; 
నీవు= ఓ దుందుఖీ! నీవు; కుబ్బ రూపంబునన్‌= మరుగుజ్జు ఆడదాని 
ఆకారాన; మంథర అను పేరన్‌= మంథర అనే నామంతో; భూలోకంబునన్‌= 


రామోపాఖ్యానం 25 


భూమిపై; ఉద్భవించి= జన్మించి; నీ నేర్చు విధంబునన్‌= నీ నేర్పును బట్టి; 
దేవ కార్యంబు= దేవతల పని; నిర్వహింపుము= నెరవేర్చుము; అని పనిచి= 
అని నియోగించి; వారిన్‌= వారిని (అన్ని ప్రభృతులను); వీడ్కొలిపెన్‌= 
సెలవు నిచ్చి పంపాడు; పదంపడి= పిదప; దివిజల+అంశ+ అవతారం 
బులన్‌+చేసి= దేవతలయొక్క పాళ్లను పంచుకొని జన్మించిన వారై; 


తాత్పర్యం: అన్నీ మొదలైనవారలకు బ్రహ్మదేవుడు ఈ రీతిగా సమాధానం 
చెప్పాడు. ఈ సమస్యనుగూర్చి నేను ఇదివరకే ఆలోచించి ఒకనిర్ణ్మయం 
తీసికొన్నాను. ఇంతకుముందే నేను ఈ విషయాన్ని శ్రీమన్నారాయణుడికి 
నివేదించి ఉన్నాను. ఆ దేవుడు భూలోకంలో మానవుడుగా అవతరించి 
రావణాసురుడిని సంహరించగలడు. ఇంద్రుడు మున్నగు దేవతలుకూడ, 
తమ తమ అంశాలతో వానరులుగా, ఎలుగులుగా అవతరించగలరు. ఇక 
మీకు భయం వద్దు. అంతేకాక, బ్రహ్మదేవుడు అన్నిప్రభృతుల సమక్షంలోనే, 
'దుందుభి' అనే యక్షకాంతను పిలిచి, ఆమెను దేవకార్యం నిర్వహించటం 
కొరకై భూలోకంలో 'మంథరి* అనే కుబ్బగా జన్మించుమని కూడా 
నియోగించాడు. ఆ తరువాత బ్రహ్మ అగన్నీప్రభృతులను వీడ్కొలిపి పంపాడు. 
పిదప దేవతల అంశలతో. 


మ. గురుశైలోన్నతగాత్రు లుద్దత భుజో గ్రుల్‌ వజ్రపాషాణ క 
ర్కరు లర్మప్రతిమానతేజులు, గుణాకల్పుల్‌, మహాకల్పభీ 
కరకాలాంతకకల్పు లాజినిపుణుల్‌ గర్వోన్నతుల్‌ బుక్షవా 
నర వీరుల్‌ జనియించి రెలయెడలన్‌ నాగాయుతప్రాణులై. 26 


ప్రతిపదార్థం: గురు, శైల+ఉన్నత, గాత్రులు= పెద్దకొండలవలె ఎత్తైన శరీరాలు 
కలవారు; ఉద్ధ్దత, భుజ+ఉ(గ్రుల్‌= దర్పంతో కూడిన భుజ పరాక్రమంతో 
అతిశయించిన వారు; వజ్ర, పాషాణ కర్కరులు= వజ్రాలవలె రాళ్లవలె 
కఠినాలైన దేహాలు కలవారు; అర్క, ప్రతిమాన, తేజులు= సూర్యుడితో 
సరిపోలే వర్చస్సు కలవారు; గుణ+ఆకల్పుల్‌= మంచిగుణాలు అనే భూషలు 


26 రామోపాఖ్యానం 


కలవారు? చుహూ కలు భీకర, కాల+అంతక, కల్పులు= గొప్ప 
('ప్రళయసమయంలోని భయంకరమైన యముడితో సమానులు; ఆజి 
నిపుణుల్‌= యుద్దంలో నేర్పరులు; గర్వ+ఉన్నతుల్‌= గొప్ప దర్పం కలవారు; 
బుక్ష్మ వానర, వీరుల్‌= ఎలుగులకు కోతులకు సంబంధించిన శూరులు; 
నాగ+అయుత, (ప్రాణులు+ఐ= పదివేల ఏనుగులకు ఉండే శక్తి కలవారై; 
ఎల్ల+ఎడలన్‌= అన్ని తావులలో; జనియించిరి= పుట్టారు. 


తాత్పర్యం: పలుతావులలో ఎలుగులుగా కోతులుగా దేవతల అంశలు 
పంచుకొని వీరులు ఉద్భవించారు. ఆ వీరులు పెద్దకొండలవలె ఎత్తైనశరీరాలు 
కలవారు. దర్పంతో కూడిన పరా[క్రమ(ప్రాభవం కలవారు. వజ్రాల వలె, 
పాషాణాలవలె కఠినంగా ఉండే దృఢమైన దేహాలు కలవారు. సూర్యుడివంటి 
తేజస్సు కలవారు. మంచి గుణాలే ఆహార్యంగా కలవారు. 'ప్రళభయకాలంలోని 
యముడితో సమానులు. యుద్ధంలో నేర్పరులు. పదివేల ఏనుగుల బలం 
కలవారు. 


5. అనవిని యుధిష్టిరుం ద। 
మ్మునివరుతో 'ననఘ! ధర్మమూర్తిని నా రా 
ముని నేల యరణ్యంబున । 
కనిచెను దశరథుండు సెపుమ యక్కథ నెల్లన్‌. 27 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని చెప్పగా ఆలకించి; యుధిస్టిరుండు= 
ధర్మరాజు; అమ్మునివరుతోన్‌= ఆ బుషిశ్రేష్టుడితో (మార్కండేయుడితో); 
అనఘ!= పుణ్యాత్ముడా, మార్శండేయ మహర్షీ; దశరథుండు; ధర్మమూర్తిని= 
ధర్మమే మానవాకృతి ధరించినవాడిని; ఆ రామునిన్‌= ఆ శ్రీరాముడిని; 
ఏల= ఎందుకు; అరణ్యంబునకున్‌= అడవికి; అనిచెను= పంపాడు; 
ఆ+కథను= ఆ గాథను; ఎల్లన్‌= సమస్తం; చెపుము= వచింపుము. 


రామోపాఖ్యానం? 27 


తాత్పర్యం: ధర్మరాజు ఇట్టా పలికాడు: 'పుణ్యాత్ముడవైన ఓ మార్కండేయ 
మహామునీ! “మూర్తీభవించిన ధర్మం” అని పేరు గాంచిన శ్రీరాముడిని 
దశరథమహారాజు ఏల అడవికి పంపాడు? దయచేసి, ఆ కథను తెలుపుము”. 


విశేషం: రాముడు ధర్మమూర్తి. “రామో విగ్రహవాన్‌ ధర్మః” అని వాల్మీకి 
రామాయణంలో ఉన్నది. 


వ. అని యడుగుటయు మార్కందడేయుం డిట్లనియె: 'దశరథుండు నిజ 
సుకృత పాకంబునం జేసి రామ ప్రముఖులయిన కొడుకుల నలువురం 
గని, త్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బయినయట్లు సంతసిల్లె; నక్కుమారులు 
క్రమంబున నుపనీతులు నఖిలవేదవేదాంగవినీతులు, యథాక్రమ 
పరిణీతులు నై విలసిల్లి రంత. 28 


ప్రతిపదార్హం: అని+అడుగుటయున్‌= అని (ప్రశ్నించటమున్నూ; 
మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌; దశరథుండు; నిజ, సుకృత, 
పాకంబునన్‌+చేసి= తన పుణ్యం పండటంవలన; రామ, ్రముఖులు+ 
అయిన= రాముడు మున్నగువారు అయిన; కొడుకులన్‌= కుమారులను; 
నలువురన్‌= నలుగురను; కని= కాంచి; (తైలోక్య, రాజ్యంబు= 
మూడులోకాలపై ప్రభుత్వం; సం(ప్రాప్తంబు+అయిన+అట్టు= లభించినట్టు; 
సంతసిల్లైన్‌= సంతోషించాడు; ఆ+కుమారులు= ఆ కొడుకులు, (రాముడు, 
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు); (క్రమంబునన్‌= వరుసగా; 
ఉపనీతులున్‌= ఉపనయనం (వడుగు) చేయబడినవారలు; అఖిల, వేద, 
వేదాంగ (వేద+అంగ) వినీతులు= సమస్త మైన వేదాలు, వేదాంగాలు 
నేర్చినవారు; యథా[క్రమ పరిణీతులును+ఐ= (క్రమము ననుసరించి 
వివాహితులును అయి; విలసిల్లిరి= శోభిల్దారు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్పర్యం: ధర్మరాజుకు మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు: 
'దశరథమహారాజు తాను చేసికొనిన పుణ్యం పండి, శ్రీరాముడు మున్నగు 


28 రామోపాఖ్యానం 


కొడుకులను కన్నాడు. పుత్రలాభం వలన తనకు మూడులోకాల 
సార్వభౌమత్వం చేకూరినట్టు దశరథుడు సంతోషించాడు. దశరథకుమారులు 
పెరిగి కాలక్రమాన వటువు (వడుగు) లయ్యారు. వేద వేదాంగాలను చదివారు. 
మరికొంతకాలానికి వరుసగా వివాహితులు అయ్యారు. అంతట. 


విశేషం: వేదాలు:- బుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. 
వేదాంగాలు:- శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ధనుర్వేదం 
మున్నగు ఉపవేదాలుకూడా వేదాలలో అంతర్చ్బాగాలే. 


సీ. అభినవపద్మదళాక్షు నక్షీణవి | 
స్తృతవక్షు నాజానుదీర్టబూహు 
మధురస్మితానను మదగజగమను నా । 
రూఢయౌవను నభిరూపతేజు 
శ్రీరమణీయు. బ్రసిద్ధ్భయశోరమ్యు । 
నిఖిలవిద్యాగమనిపుణచిత్తు, 
నింద్రసమాను జితేంద్రియు ధర్శజ్డుం | 
బౌరబాంధవజనప్రార్ధనీయు 
ఆ. దుష్టనిగ్రహైకధుర్యు విశిష్టసం । 
రక్షణాభిలోలు రామభద్రు€ 
గులపవిత్రు. బెద్దకొడుకు6 గనుంగొని | 
రాజవరుండు గరము రాగ మెసంగ. 29 


ప్రతిపదార్దం: రాజ, వరుండు= రాజులలో (శ్రేష్టుడు, దశరథుండు; అభినవ, 
పద్మ, దళ+అక్షున్‌= కొం[గ్రొత్త తమ్మిపూరేకులవంటి కన్నులు కలవాడిని; 
అక్షీణ, విసృత, వక్షున్‌= విశాలమైన పెద్దవక్షం గలవాడిని; ఆజాను, దీర్హ్క 
బాహున్‌= మోకాళ్లవరకు (వ్రేలాడే పొడుగుపాటిచేతులు కలవాడిని; మధుర, 


రామోపాఖ్యానం 20 


స్మిత+ఆననున్‌= తియ్యనైన చిరునవ్వులతో కూడిన మొగం కలవాడిని; 
మద, గజ, గమనున్‌= మదించిన యేనుగునడకవంటి నడక కలవాడిని; ఆ 
రూఢ, యౌవనున్‌= వికసించిన జవ్వనంలో ఉన్నవాడిని; అభిరూపతేజున్‌= 
ఒప్పిదమగు కాంతిగలవాడిని; శ్రీ రమణీయున్‌= సిరికళతో అందమైనవాడిని; 
ప్రసిద్ధ యశస్‌+రమ్యున్‌= వెల్లడి అయిన కీర్తితో సుందరుడు అయినవాడిని; 
నిఖిల, విద్యా, ఆగమ, నిపుణ, చిత్తున్‌= సమస్తమైన విద్యలలో వేదాలలో 
ప్రావీణ్యం సంపాదించిన మనస్సు కలవాడిని; ఇంద్ర సమానున్‌= 
దేవేంద్రుడితో సాటి వచ్చేవాడిని; బిత+ఇం[ద్రియున్‌= ఇంద్రియాలను 
జయించినవాడిని; ధర్మజ్ఞున్‌= ధర్మాన్ని ఎటిగినవాడిని; పౌర, బాంధవ, జన 
(ప్రార్థనీయున్‌= పౌరులచేత, చుట్టాలచేత ఆరాధించదగినవాడిని; దుష్ట 
న్నిగహ+ఏక, ధుర్యున్‌= దుర్దనులను శిక్షించటంలో పరిపూర్ణ్మమైన శక్తి 
కలవాడిని; విశిష్ట సంరక్షణ+అభిలోలున్‌= మంచివారిని కాపాడటంలో 
తత్పరత కలవాడిని; కుల, పవిషత్రున్‌= వంశాన్ని పవిత్రం కావించినవాడిని; 
పెద్ద కొడుకున్‌= కుమారులలో పెద్దవాడిని; రామభద్రున్‌= శ్రీరాముడిని; 
కనుంగొని= చూచి; కరము= మిక్కిలి; రాగము= (ప్రేమ; ఎసంగన్‌= 


అతిశయిలగా. 
న 


తాత్పర్యం: అప్పటి కప్తుడే వికసించిన కొంగ్రొత్త తామరపువ్వురేకులవంటి 
కన్నులు కలవాడు. విశాలమైన వక్షం కలవాడు, ఆజానుబాహువయినవాడు, 
తియ్యనైన చిరునవ్వుదొంతరలు వెల్లివిరిసే ముఖం కలవాడు, మత్తేభంవంటి 
గంభీరగమనం కలవాడు, ఎలజవ్వనంలో ఉన్నవాడు, తన తనువునకు తగిన 
కాంతి గలిగి వ్రకాశిస్తున్నవాడు, తేజన్సు కలవాడు; సీరికళతో 
విలసిల్లుతున్నవాడు, పేరుప్రతిష్టలను ఆర్జించినవాడు, వివిధవిద్యలు 
వేదవేదాంగాలు క్షుణంగా చదివినవాడు, వేలుపుదొర అయిన దేవేంద్రుడికి 
సాటి వచ్చేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, ధర్మం ఎటిగినవాడు, 
పౌరులచేత బంధువులచేత ఆరాధించ దగినవాడు, దుష్టశిష్టణ శిష్టరక్షణ 
చేయగల ఆదర్శపరిపాలకుడు, రఘువంశాన్ని పావనం చేసేవాడు, తన 


30 రామోపాఖ్యానం 


పెద్దకుమారుడూ ఐన శ్రీరామచం[ద్రమూర్తిని దశరథమహారాజు (శ్రమ 
జాలువారగా కనుగొన్నాడు. 


విశేషం: అభినవపద్మదళాక్షుండు - అనే పదగుంఫనంలో శ్రీరాముడు విష్ణుదేవుడి 
అవతారం అనే ధ్వని ఉన్నది. పద్మదళాక్షుడు అనేది విష్లువుకు రూఢ్యర్థంలో 
పర్యాయపదం. 

వ. యౌవరాజ్యపదంబునకు నతని నబభిషేకం బాచరింపం గోరి 
యాప్తమంత్రిజనసమ్మృతంబున. బురోహిత నిరూపితం బైన శుభదినంబున 
నక్కార్యంబునకు సమకట్టునెడ భరతు దాది మంథర యనునది యమంద 
గతిం గైకేయిపాలికిం జని యిట్లనియె. 30 


ప్రతిపదార్థం: అతనిన్‌= శ్రీరాముడిని; యౌవ రాజ్య పదంబునకున్‌= 
యువరాజు పదవికి; అభిషేకంబు+ఆచరింపన్‌+కోరి= పట్టం కట్టటానికి 
(పవిత్రస్నానం చేయించటానికి); తలపోసి; ఆప్త మంత్రి జన సమ్మతం 
బునన్‌= (శ్రేయోభిలాషుల, మంత్రుల, ప్రజల అంగీకారం చొప్పున; పురోహిత 
నిరూపితంబు+ఐన= పురోహితులచేత ఏర్పరచబడిన; శుభ, దినంబునన్‌= 
మంచిరోజున; ఆ+కార్యంబునకున్‌= యాౌవరాజ్య పట్టాభిషేకానికి; 
సమకట్టు+ఎడన్‌= పూనిన తరుణంలో; భరతు దాది= భరతుడిని పెంచిన 
సేవకురాలు; మంథర+అను+అది= మంథర అనే పేరు కలది; న+మంద, 
గతిన్‌= వేగం గల నడకతో; కైకేయి పాలికిన్‌+చని= కైక దగ్గరకు వెళ్లి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: యువరాజుపదవికి శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిగా చేయదలచి 
దశరథ మహారాజు శ్రేయోభిలాషులను, మంత్రులను, పౌరులను సంప్రదించి 
వారి అనుమతి పొందాడు. పురోహితుడిచేత శుభముహూర్తం నిర్ణయించ 
బడింది. ఆ తరుణంలో భరతుడిని పెంచిన దాది మంథర అనే పేరు గల 
పరిచారిక, కైకదగ్గరకు వెళ్లి -ఈ విధంగా చెప్పింది. 


రామోపాఖ్యానం 31 


ఉ. 'అక్కట నీదెసం బతికి నాడి కూరిమి యయ్యె; మాయపుం 
జొక్కులు నీవు నిక్కముగ. జూచి మనంబున మోసపోయి; తా 
టక్కరి కోసలాత్మజయెడం బ్రియుండై యదె తత్తనూజు నిం 
పెక్క[గ యౌవరాజ్యమున నిప్పుడ పట్టము గట్టం బూనెడున్‌. 31 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; నీదెసన్‌= నీ యెడ; పతికిన్‌= భర్తకు- 
దశరథుడికి; ఆజడి కూరిమి+అయ్యెన్‌= వ్యర్థమైన (ప్రమ అయింది; 
మాయము+చొక్కులు= కపటపు మోహాలు; నీవు= నీవు, (ఓ కైకా! నీవు); 
నిక్కముగన్‌+చూచి= నిజమనే భ్రాంతిలో పడి అరసి; మనంబునన్‌= 
చిత్తంలో; మోసపోయితి(వి;= వంచించబడ్డావు; ఆ టక్కరి= ఆ జిత్తులమారి; 
కోసల+ఆత్మజ+ఎడన్‌= కోసలరాజపుత్రిక అయిన కౌసల్యపట్ట; ప్రియుం 
డు+ఐ= ట్రీతికలవాడై; అదె= అదిగో; తత్‌+తనూజున్‌= ఆమె కొడుకును; 
ఇంపు+ఎక్కంగన్‌= ప్రీతి అతిశయించగా; యౌవరాజ్యమునన్‌= యువరాజు 
పదవియందు; ఇవ్వుడు= ఈ వేళ; వట్టము= పట్టాభిషేకాన్ని; 
కట్టన్‌+పూనెడున్‌= కట్టటానికి సిద్ధపడ్డాడు. 

తాత్పర్యం: 'అయ్యో! నీ భర్త అయిన దశరథుడికి నీపట్ట అచ్చమైన కూరిమి 
లేనట్టు తేలిపోయింది కదా. ఆహా! నీ యెడ ఎంతటి మోసపువలపును 
వెల్లడించాడు! ఆతడి నటనలు నీవు నిజాలని నమ్మి (భ్రాంతిలో పడ్డావు. 
ఇదుగో ఇప్పుడు తెలిసింది కదా దశరథుడికి కోసలాత్మజ కౌసల్యపై గల 
అనురాగం. ఆమెకొడుకైన శ్రీరాముడికే నేడు యువరాజపట్టం కట్టుతున్నాడు. 
టక్కరికౌసల్య గెలిచింది. నీవు ఓటమి చెందావు. 


ఆ. పుడమిటేని మదికి నెడ యైతి నీ వింక; । 
నేమి సెప్పగలను వామనయన।! 
కడంగి నిన్ను. గొడుకు. బెడవడ వైచి యా । 
సవతికొడుక యేలు నవని యింక. 32 


౩2 రామోపాఖ్యానం 


ప్రతిపదార్దం: వామనయన!= అందమైన కన్నులు కలదానా!, ఓ కైకేయీ!; 
నీవు= నీవు; పుడమి టేని మదికిన్‌= రాజుగారి చిత్తానికి; ఎడ+ఐతి(వి)= 
దూరం అయినావు; ఇంకన్‌= ఇకమీద; ఏమి+చెప్పన్‌కలను= ఏమని నీకు 
చెప్పేది?; కడంి= పూని; నిన్నున్‌= నిన్నును; కొడుకున్‌= నీ కొడుకు భరతుడిని; 
పెడవడవైచి= ప్రక్కకు నెట్టి తొలగించి; ఆ, సవతి, కొడుకు+అ= ఆ సపల్ని 
అయిన కౌసల్య పుత్రుడు మాత్రమే; ఇంకన్‌= ఇక మీద; అవని= భూమి; 
ఏలున్‌= పరిపాలిస్తాడు. 


తాత్పర్యం: అందమైన కన్నులు గల ఓ కైకేయీ! నీవు కన్నులు మూసికొని 
ఉన్నావు. ఇక నేను ఏమి చేయగలను? ఏమి చెప్పగలను? దశరథమహారాజు 
చిత్తానికి నీవు దూరమైనావు; నిన్నును నీ కొడుకు భరతుడిని దూరంగా నెట్టి 
తొలగించి, నీ సవతి కౌసల్యకొడుకు శ్రీరామచంద్రుడు భూరాజ్యా న్నంతటిని 
ఏలుకొంటాడు”. 


క. అనిన నుదరిపడి కేకయ । 
తనూజ గడుసంభ్రమమున. దత్‌క్షణమ నరేం 
ర్రునిపాలికిం జని యేకత । 
మున నిట్లను( బ్రణయపూర్వముగ నాతనితోన్‌. 33 


ప్రతిపదార్హం: అనినన్‌= అని (మంథర) చెప్పుగా; ఉదరిపడి= వేగంగా 
కలత చెంది; కేకయ, తనూజ= కేకయ రాజు కూతురు, కైకేయి; కడు, 
సం[భ్రమమునన్‌= మిక్కుటమైన తత్తరపాటుతో; తత్‌+క్షణము+అ= ఆ 
నిమేషంలోనే; నర+ఇంద్రుని, పాలికిన్‌= దశరథ మహారాజు వద్దకు; చని= 
వెడలి; ఏకతమునన్‌= ఒంటరిగా; ప్రణయ, పూర్వముగన్‌= అనురాగ 
పురస్పరంగా; ఆతనితోన్‌= దశరథమహారాజుతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
పలికింది. 


రామోపాఖ్యానం 33 


తాత్పర్యం: మంథర చెప్పిన మాటలు విని కైకేయి అదరిపడి, తత్తరపాటుతో 
తత్‌క్షణమే బయలుదేరి దశరథ మహారాజువద్దకు వెళ్లి, ఒంటరిగా కలిసికొని, 
అనురాగం చిందే మాటలు చెప్పి, ఈ విధంగా పలికింది. 


క. '“ధరణీశ! తొల్లి నాకుం | 
గరుణించిన వర మొకండు గల; దది మదిలో. 
బరికించి యిప్పు డొసంగుము; | 
చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్‌.” 34 


ప్రతిపదార్హం: ధరణీ+-ఈశ!= భూమికి అధినేత వైనవాడా, ఓ దశరథ 
మహారాజా!) తొల్లి= పూర్వం; నాకున్‌= నాకు; కరుణించిన= అను(గ్రహించి 
ఇచ్చిన; వరము= శపథం '్రకారం తీర్చుకోరిక; ఒకండు= ఒకటి; కలదు= 
ఉన్నది; అది= ఆ వరం; మదిలోన్‌= మనస్సులో; పరికించి= అరసి; ఇప్పుడు= 
ఈ సమయంలో; ఒసంగుము= ఇమ్ము; చిరముగన్‌= శాశ్వతంగా; 
సత్యవ్రతంబు= నిజాన్ని పాలించే నోమును; తగన్‌= సముచితంగా; చెల్లింపు= 
ఆచరింపుము. 


తాత్పర్యం: 'భూమికి అధిపతి వైన ఓ దశరథమహారాజా! తొల్లి నీవు నాకు 
ఒకవరాన్ని అను[గ్రహించి ఉన్నావు. జ్ఞాపకం ఉన్నది కదా! దానిని నీ మనస్సులో 
పరికించుము. ఇప్పుడు నేను ఆ వరాన్ని కోరుకొంటున్నాను. నీవు 
సత్యవాక్యపరిపాలకుడవు కదా! ఆ వరాన్ని దయచేసి ఇప్పుడు నాకు 
ప్రసాదించుము'”. 


విశేషం: (1) సంస్కృత మూలభారతంలోకూడా రామాయణ కథ సం[గ్రహంగానే 
ఉన్నది. ఎజ్జాప్రెగ్గడ తెలుగుభారతంలో ఆ కథను మరింత సంక్షేపించి వ్రాశాడు. 
ఆరణ్యపర్వంలోని రామాయణకథలో బాలకాండాన్ని అంతటిని రెండు మూడు 
పద్యాలలో ఎజ్జన సం[గ్రహీకరించాడు. శ్రీరాముడి యౌవరాజ్యపట్టాభిషేకంతో 
కథ (ప్రారంభిస్తున్నది. సీతాకల్యాణాన్ని కూడా ఎజ్జన వదలిపెట్టాడు. (2) కైకకు 


ప్రెడ్మ రామోపాఖ్యానం 


తొల్లి దశరథుడు ఎందుకు వరం ఇచ్చాడు? ఆ విషయాన్ని ఎజ్జన వివరించలేదు. 
ఆతడి ప్రణాళిక ననుసరించి అది వివరించ నవసరం లేదు. ఈ విషయం 
పెక్కురామాయణాలలో పెక్కురకాలుగా కన్పిస్తున్నది. సుప్రసిద్దమైన ఆ కథ 
సంక్షేపంగా ఇది: ఒకసారి దశరథుడు యుద్దం చేస్తూ ఉండగా అతడి రథచక్రాని 
కున్న సీల విరిగి పడిపోయింది. భర్తతోపాటు రణరంగాని కేగిన కైక సీలకు 
బదులు తన వ్రేలిని నిలిపి దశరథుడిని అపాయంనుండి కాపాడింది. అందుకు 
దశరథుడు సంట్రీతుడై ఆమెకు రెండువరాలు ఇచ్చాడు. కైకేయి భర్తకు 
ధన్యవాదాలు తెలివి యజఉోచితనవుయంలో తా నా వరాల 
నుపయోగించుకొనగలనని తెలిపింది. ఇప్పుడు ఆమె కోరుకొన దలచింది. 


వ. అనిన నతం డయ్యతివం గనుంగొని 'యవధ్యుల 
వధియించుటయును, వధ్యులం గాచుటయును, బ్రాహ్మణ ధనంబులు దక్క 
నన్యులధనం బపహరించుటయును, నభీష్టధనంబు నిచ్చుటయును 
మొదలుగా నతి దుష్కరంబులైన వాని నైనను భవత్రియార్ధము సేసెద; 
నెయ్యది సెప్పు మనిన ప్రీత యై భరతమాత యి ట్లనియె. 35 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (కైకేయి) చెప్పగా; అతండు= అతడు= 
(దశరథుడు); ఆ+అతివన్‌= ఆ వనితను- కైకేయిని; కనుంగొని= చూచి; 
అవధ్యుల వధియించుట యును= చంపరానివారిని చంపటమున్నూ; 
వధ్యులన్‌= చంపదగిన వారిని; కాచుటయును= రక్షించటమున్నూ; బ్రాహ్మణ 
ధనంబులు= వి'ఫ్రుల విత్తాలు; తక్కన్‌= తప్ప; అన్యుల ధనంబున్‌= ఇతరుల 
(ద్రవ్యం; అపహరించుటయును= బలాత్కారంగా సం[గ్రహించటమున్నూ; 
అభీష్ట ధనంబున్‌= కోరిన డబ్బులు ఇచ్చుటయును= ఇవ్వటమున్నూ; 
మొదలుగాన్‌= మున్నగునవి; అతి, దుష్కరంబులు= చేయటానికి మిక్కిలి 
చెడ్డవి; వానిని ఐన+ఐనను= అట్టి పనులను సయితం; భవత్‌+ప్రియ+ 
అర్ధము= నీకు (ప్రీతి ఘటించే కొరకు; చేసెదన్‌= చేస్తాను; ఏ+అది= ఏది; 


రామోపాఖ్యానం 35 


చెప్పుము; అనినన్‌; ప్రీత+ఐ= సంతుష్టి చెందినదై; భరతమాత= భరతుడి 
తల్లి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నది. 
0? 0? 


తాత్పర్యం: అని కైకేయి పలికింది. అంతట దశరథమహారాజు ఆమెకు 
ఇట్టా బదులు పలికాడు. 'చంపరానివారిని చంపటమున్నూ, చంపదగినవారిని 
కాపాడటమున్నూ, విఫ్రల విత్తాల నపహరించటమున్నూ తప్ప, తక్కిన పనులు 
మిక్కిలి పాపకృత్యాలైనాసరే ఇతరుల ధనాన్ని హరించటం, కోరిన ధనాలను 
దానం చేయటం, మొదలైన చెడుపనులను సయితం నీ సంతృప్తికొరకై 
ఆచరించగలను. ఇక, నీకు ఇష్టమైనవరం వేడుకొనుము” అని అన్నాడు. 
అనగా భరతుడితల్లి కైక, దశరథుడితో ఇట్టా అన్నది. 


తే. 'యౌవరాజ్యపదంబునయందు భరతు । 
నధిప! యబభిషేక మొనరింపు; మడవిలోన 
నొలసి పదునాల్గువర్నంబు లుండ నాన । 
తిమ్ము రాముని; నురువర మ్మిదియ నాకు. 36 


ప్రతిపదార్థం: అధిప!= రాజా, (ఓ దశరథ మహారాజా); యౌవరాజ్య, 
పదంబున+ అందున్‌= యువరాజుస్టానంలో; భరతున్‌= భరతుడిని; 
అభిషేకము+ఒనరింపుము= పట్టాభిషిక్తుడిని కావించుము; రామునిన్‌= 
శ్రీరాముడిని; అడవిలోనన్‌= అరణ్యంలో; ఒలసి= కడగి; పదునాల్ను 
వర్షంబులు= పదునాలుగు ఏండ్పు; ఉండన్‌= నివసించేటట్టుగా; 
ఆనతి+ఇమ్ము= ఆజ్ఞను ఒసంగుము; ఇది+అ= ఈ కోరిక తీర్చుటయే; 
నాకున్‌= నాకు; ఉరు, వరమ్ము= గొప్ప వరం. 

తాత్పర్యం: “ఓ దశరథమహారాజా! భరతుడికి యౌవరాజ్యపట్టాభిషేకం 
చేయుము. శ్రీరాముడిని పదునాలుగు సంవత్సరాలు అడవిలో నివసించు 
మని ఆనతిమ్ము. ఇదియే నేను కోరుకొనే గొప్పవరం. 


36 రామోపాఖ్యానం 


క. అనవుడు వీనులు గొఅవిం । 
గొని చూండిన యట్లు లైనం గువలయపతి పె 
ల్లన పిడు గడం చిన క్రియం జే । 
తనరహితుం డగుచు ధరణితలమునఈ. బడియెన్‌. 37 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (కైక) వచించగా; కువలయపతి= 
భూమండలానికి అధినేత అయినవాడు, (దశరథమహారాజు); వీనులు= చెవులు; 
కొజవిన్‌+కొని= మండుతున్న కొయ్యను గైకొని; చూండిన= కాల్చిన; 
అట్టులు+ఐనన్‌= అట్టి విధంగా కాగా; పెల్బన= అధికంగా; పిడుగు+అడ6 
చిన, [క్రియన్‌= పిడుగు మీదపడి (క్రిందకు నొక్కిన రీతిగా; చేతన 
రహితుండు+అగుచున్‌= కదలిక మెదలిక లేనివాడు జొతూ, స్పృహ 
తప్పినవాడు జౌతూ; ధరణితలమునన్‌= నేలపై; పడియెన్‌= కూలాడు. 

తాత్పర్యం: కైకేయి చెప్పిన మాటలు వినేసరికి, చెవులలో మండేకట్టె దూర్చి 
నట్టుగా మిక్కుటమైన వెత చెంది, ఆకస్మికంగా పిడుగుపాటుకు గురిఅయిన 
వాడివలె దశరథమహారాజు స్పృహ తప్పి నేలపై పడి మూర్చ చెందాడు. 
విశేషం: అలం: ఉపమలు. క్రియన్‌= వలె. క్రియ అనే మాటకు “వలె అనే 


అర్ధం తెలుగులో మాత్రమే కనివస్తున్నది. [క్రియ అనేది ఇక్కడ తద్భవం. 
సంస్కృతంలో ఈపదానికి ఈ అర్థం లేదు. 


వ. అంతయు నెలింగి రాఘవుండు నిజజనకుండు సత్యప్రతిజ్ణుండు గావుత 
మని యాక్షణంబ సీతాసమేతుండయి వనంబునకు వెడలె; నతని పిటుందన 
లక్ష్మణుండునుం జనియె; దదనంతరంబ. 38 


ప్రతిపదార్థం: అంతయున్‌= ఆ జరిగిన సమస్తాన్నీ; ఎజింగి= తెలిసికొని; 
రాఘవుండు= (రఘువు మహారాజు వంశానికి చెందినవాడు) శ్రీరాముడు; 
నిజ, జనకుండు= తన తండ్రి; సత్య (ప్రతిజ్ఞండు= సత్యమైన (ప్రతిజ్ఞ 
కలవాడు - అనగా తానుపల్కిన మాటను (వరాన్ని) నెరవేర్చినవాడు; కావుత 


రామోపాఖ్యానం 37 


మని(కావుతన్‌+అని))= అగు గాక అని తలపోసి; ఆ క్షణంబు+అ= ఆ 
(త్రుటిలోనే, వెను వెంటనే; సీతా, సమేతుండు+అయి= సీతాదేవితో పాటుగ; 
వనంబునకున్‌= అరణ్యానికి; వెడలెన్‌= వెళ్ళాడు; అతని పిటుందన్‌+అ= 
అతడి (శ్రీరాముడి) వెంబడే; లక్ష్మణుండునున్‌= లక్ష్మణుడున్నూ; చనియెన్‌= 
వెళ్హాడు; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మటనే. 


తాత్పర్యం: జరిగింది అంతా తెలిసికొని- అనగా కైకేయి వరం కోరటం, 
దశరథుడు మూర్చిల్లటం విని, శ్రీరాముడు తనతండ్రి అయిన దశరథుడు 
ఆడినమాట తప్పని సత్యసంధుడుగా ఉండుగాక అని తలపోసి, ఆ క్షణంలోనే 
బయలుదేరి సీతతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. లక్ష్మణుడుకూడ ఆతడిని 
అనుసరించాడు. అటు పిమ్మట. 


నిశీషం: (1) రాఘవుడు అనగా రఘువంశానికి చెందినవాడు. వాచ్యార్జ్థాన్నిబట్టి 
దశరథుడు, భరతుడు, లక్ష్మణుడు - ఆ కుటుంబంలోనివారు అందరూ రాఘవులే. 


అయినా, రూఢ్యర్థంలో రాఘవశబ్దం శ్రీరాముడిపరంగానే బహుళంగా వాడబడింది. 


2) రాముడిని దేవుడిని చేసింది ఆతడి స్వచ్చంద స్వార్ధత్యాగం. వ్యావహారికమైన 
కర్మజగత్తు స్వార్రపరాయణం. ఏ ఆదర్శంలోనైనా కొంత దివ్యత్వం ఇమిడి 
ఉంటుంది. త్యాగంలో లోకోత్తరమైన దివ్యత్వం మిక్కుటంగా ఉన్నది. *న కర్మణా 
న ప్రజయా న ధనేన త్వాగే నైకే అమృతత్వ మానశుః” సత్రియలవలన కానీ, 
సత్సంతానంవలన కానీ, ధనంవలన కానీ అమృతత్వం లభించదు. అది 
త్యాగంవలన మాత్రమే సిద్దిస్తుంది. 
దశరథుడు రామవిశ్తేషముచే సురలోకగతుం డగుట (సం.3-261-29) 

క. రాముండు సనుట విని మహో | 

ద్దామం బగు శోకవహ్ని దరికొనంగను హా 

రామ! గుణధామ! యని యని । 

భూమీశ్వరు6 డసువియోగముం బ్రాపించెన్‌. 39 


38 రామోపాఖ్యానం 


ప్రతిపదార్ధం: భూమి+-ఈశ్వరుండు= పుడమికి అధిపతి, దశరథ మహారాజు; 
రాముండు+చనుట, విని= శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళినవార్త విని; 
మహా+ఉద్దామంబు+అగు= మిక్కిలి ఎక్కువయింది అయిన; శోక వహ్షి= 
దుఃఖం అనే అగ్గి; దరికొనంగను= అలముకొని మండగా; హా! రామ!= 
అయ్యో రామా! (నీవు వెడలి పోయావా?); గుణధామ!= మంచి గుణాలకు 
నెలవైన వాడా!; అని+అని= అని మాటిమాటికి పలవరిస్తూ; అసు, వి, 
యోగమున్‌= (ప్రాణాలను విడవటం; (ప్రాపించెన్‌= పొందాడు. 


తాత్పర్యం: రాముడు అరణ్యవాసానికి వెడలిన వార్త విని, దశరథ మహారాజు 
మిక్కుటమైన ఆవేదనతో, హా రామా! సద్గుణాలకు నెలవైనవాడా! అతిలోకం, 
మహోన్నతం అయిన త్యాగం ప్రదర్శించి అడవులకు వెళ్ళావు; నీ గొప్పతనం 
బుజువు అయింది. నిన్ను వదలి నే నెట్టా బ్రదుకగలను?' అని విలపించి 
విలపించి మరణించాడు. 


వ. ఇట్లు దశరథుండు సురలోకగతుం డగుటయు౦. గైకేయి దనకొడుకు 
రావించి 'భూవల్లభుండు దేవభావంబు నొందె, రాముండును వనంబున 
కరిగె, నింక నర్దుండవు నీవ కావున నఖిలమహీరాజ్య రక్షణంబు సేయు" 
మనిన నక్కునూరుండు క్రోధశోకదందహ్యమానమానసుం డగుచు. దల్లి 
కి ట్లనియె. 40 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ రీతిగా; దశరథుండు; సుర, లోక, గతుండు+ 
అగుటయున్‌= దేవతలలోకానికి వెళ్ళటమున్నూ- మరణించటమున్నూ; 
వైకేయి= కేకయ రాజపుత్రి; తన కొడుకున్‌= తన పుత్రుడిని, భరతుడిని; 
రావించి= రప్పించి; భూవల్లభుండు= పుడమిపతి, రాజు (దశరథుడు); దేవ 
భావంబున్‌+ఒందెన్‌= దేవత్యాన్ని పొందాడు, మరణించాడు; రాముండును= 
శ్రీరాముడుకూడా; వనంబునకున్‌= అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇంకన్‌= 
ఇకమీద; అర్హుండవు= తగినవాడవు; నీవు+అ= నీవే; కావునన్‌= కాబట్టి; 


రామోపాఖ్యానం 3౩9 


అఖిల, మహీ, రాజ్య రక్షణంబు= సమస్తమైన భూరాజ్యాన్ని కాపాడటం; 
చేయుము= సల్పుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+కుమారుండు= ఆ 
పుత్రుడు (భరతుడు); క్రోధ, శోక దందహ్యమాన, మానసుండు+అగుచున్‌= 
కోపంచేతను దుఃఖం చేతను మిగుల దహించబడిన చిత్తం కలవాడు జొతూ; 
తల్లికిన్‌= మాతకు (కైకేయికి); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా దశరథుడు దివంగతు డయ్యాడు. శ్రీరాముడు 
వనవాసానికి వెళ్ళాడు. కైకేయి భరతుడిని రప్పించి, 'మహారాజు (దశరథుడు) 
స్వర్గస్థుడైనాడు; రాముడు వనవాసానికి వెళ్ళాడు; కనుక అర్హుడవైన నీవు 
రాజ్య భారాన్ని వహించు” మని కోరింది. కాని, భరతుడు ఆ(గ్రహంతో దుః 
ఖంతో కూడిన మనస్సు కలవాడై తల్లికి ఇట్లా బదులు పలికాడు. 


విశేషం: (1) భరతుడికి - క్రోధం కలగటానికి కారణం - తల్లి నిర్వహించిన 
భూమిక. (2) దుఃఖానికి రెండు కారణాలు ఉన్నాయి. తం[డ్రిమరణం, అన్న 
అయిన శ్రీరాముడి అరణ్యగమనం. 


సీ. 'దురితంబు లెన్నండు. బొరయక వెలు6గొందు | 
కమలాప్తకులమున. గసటు గలిపి, 
పరమధర్మాత్మకు( బురుహూతసన్నిభు€ | 
బతి మ్రింగికొని, కృపం బాఅవైచి 
యాయతబాహు. దేజోయుక్తు మాయన్నం। 
బటుధెర్యు నడవులపాలు వటథిచి, 
జీవితహంత్రివై త్రోవంగరాని దు । 
ప్మీర్తి నా యౌదలం గీలుకొల్పి 


ఆ. శ్రీకి నెడలి సకలలోకంబుచేతను । 
దిట్టు గుడిచి కోర్కిదీర్దుకొంటి 


తం రామోపాఖ్యానం 


పాపజాతురాల! యీ పాతకం బేమి। 
సేయ? దింక నేమి సేయువాండ? త 


ప్రతిపదార్దం: పాప జాతురాల= పాపం చేసిన వర్గానికి చెందిన దానా, 
పాపాత్మురాలా!; దురితంబులు= పాపాలు; ఎన్నండున్‌= ఎప్పుడును; 
పొరయక= సం[క్రమించకుండా; వెలుగు+ఒందు= ప్రకాశించే; కమల+ఆప్తు 
కులమునన్‌= సూర్యవంశంలో; కసటు+కలిపి= మాలిన్యం కలిగించి; పరమ, 
ధర్మ+ఆత్మకున్‌= గొప్ప ధార్మికుడిని; పురుహూత, సన్నిభున్‌= 
దేవేంద్రుడివంటివాడిని; పతిన్‌= భర్తను; (మ్రింగికొని= కబళించి; కృపన్‌= 
దయను (జాలి అనే మంచి గుణాన్ని); పాజన్‌వైచి= దూరంగా విసరివేసి; 
ఆయత బాహున్‌= పొడుగైన చేతులు కలవాడిని (పరాక్రమవంతుడిని); 
తేజస్‌+యుక్తున్‌= వర్చస్సు కలవాడిని; మా+అన్నన్‌= మా అన్న అయిన 
శ్రీరాముడిని; పటుధైర్యున్‌= గొప్పదైన చిత్తబలం కలవాడిని; అడవుల, పాలు, 
పజిచి= అరణ్యాలపాలు చేసి; జీవిత హంత్రివి+ఐ= బ్రదుకులను హరించే 
దానివయి; త్రోవంగన్‌రాని= వదలించి వేయటానికి (నివారించటానికి) 
వీలులేని; దుష్కీర్తి= చెడ్డ పేరు; నా జొదలన్‌= నా నడినెత్తిమీద; కీలు కొల్సి= 
ప్రతిష్టించి; శ్రీకిన్‌+*ఎడలి= శ్రీకి దూరమైన (శోభ, కాంతి మున్నగు లక్షణాలకు 
దూరమై); సకల లోకంబుచేతను= సమస్త జగత్తుచేతను; తిట్టు+కుడిచి= 
తిట్టు తిని, నిందించబడి; కోర్కి+తీర్చుకొంటి(వి)= నీ అభిలాషను 
నెరవేర్చుకొన్నావు; ఈ పాతకంబు+ఏమి+చేయదు?= ఈ పాపం ఇంక 
ఏమి చేయకుండా ఉంటుంది? (అన్ని అనర్జాలకు ఈ ఒక్క పాపం చాలు); 
ఇంకన్‌= ఇక; ఏమి+చేయువాండన్‌?= నేను ఏమిచేసేది? ( చేసిన పాపానికి 
ఎటువంటి నిష్కృతి లేదు కాబట్టి నేను అయోమయంలో ఉన్నానని భావం). 


తాత్పర్యం: 'పాపాలచెత మలినంగాని స్వచ్చమైన సూర్యవంశానికి మచ్చతెచ్చి, 
పరమధార్మికుడు దేవేంద్రుడితో సమానుడు అయిన భర్తను కబళించి, 


రామోపాఖ్యానం క! 


హృదయంలో ఇసుమంత జాలి లేకుండా దేదీష్యమానమైన వర్చస్సు కలవాడును, 
గొప్ప పరాక్రమవంతుడును ఐన మా అన్న శ్రీరాముడిని అడవులలో 
'ప్రవాసానికి పంపించి, జీవితాలను హరించేదానివై, నా నెత్తిమీద తొలగించ 
వీలుకాని అపకీర్తి బరువును మోపి, శ్రీకి ఎడబాటయి సమస్తలోకాల చేత 
నిందను పొంది నీ కోరిక నెరవేర్చుకొన్నావు. ఓ పాపాత్మురాలా!, ఇంతటి 
దురితానికి ఒడిగట్టావు; ఈ పాతకానికి ఏ నిషృతి అయినా ఉన్నదా? ఇక 
నే నేమి చేయగలను?” 


వ. అని దుఃఖించి, భరతుండు దండ్రికి నుచితక్రియలు నిర్వర్తించి, 
యనంతరంబ సమస్త మంత్రి సామంత భూసుర పొర జానపద సహితుందై 
కదలి, మువ్వురు దల్లులను వసిష్ట వామదేవులనుం బురస్కరించుకొని 
తానును శత్రు ఘ్నుండును రామానునయార్థంబు చిత్రకూటశైలంబున 
కరిగి యందు. 42 


ప్రతిపదార్ధం: అని దుఃఖించి= అనుచు పరితపించి; భరతుండు; తండ్రికిన్‌= 
జనకుడికి; ఉచిత [క్రియలు= తగిన సంస్కారాలు (దినవార (క్రియలు); 
నిర్వర్తించి= నిర్వహించి; అనంతరంబు+అ= ఆపైన వెంటనే; సమస్త, మంత్రి, 
సామంత, భూసుర, పార, జానపద సహితుండు+ఐ= అందరు 
అమాత్యులతో, కప్పం చెల్లించే రాజులతో, బ్రాహ్మణులతో, పట్టణవాసులతో, 
పల్లెలలో నివసించేవారలతో కూడుకొని; కదలి= పయనించి; మువ్వురు= 
ముగ్గురు; తల్టులను= జననులను; వసిస్ట వామదేవులనన్‌= వసిష్టుడు, 
వామదేవుడు అనే పురోహితులను; పురస్కరించుకొని= ముందు పెట్టుకొని; 
తానును= తానున్నూ (భరతుడును); శత్రుఘ్నుండును= (సౌమిత్రి అయిన 
తమ్ముడు శత్రుఘ్నుడును); రామ+అనునయ+అర్థంబు= రాముడిని 
ఊరడించటంకొరకై; చిత్రకూట శైలంబునకున్‌= చిత్రకూటం అనే పేరుకల 
కొండకు; అరిగి= వెడలి; అందున్‌= అక్కడ. 


డ్త2 రామోపాఖ్యానం 


తాత్పర్యం: అని పరిపరివిధాల దుఃఖించి, భరతుడు తన తండ్రికి 
అంత్యక్రియలు నిర్వహించాడు. పిదప అందరు మంత్రులతో, కప్పం చెల్లించే 
సామంతరాజులతో, (బ్రాహ్మణులతో, పట్టణంలో నివసించే పౌరులతో, 
పల్లెటూళ్లలో నివసించే జానపదులతో కలిసి, మువ్వురు తల్టులైన కౌసల్య, 
సుమిత్ర, కైకేయి అనే రాణులతో, పురోహితులైన వసిష్టవామదేవులతో పాటు 
తానున్నూ, శత్రుఘ్నుడున్నూ శ్రీరాముడిని ప్రసన్నుడిని చేసి కొనటానికై 
చిత్రకూటపర్వతానికి వెళ్లి అక్కడ. 
మ. కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌, జటావల్కలా 
జినధారున్‌, సితభూతిభూషితుని, రాజీవాక్షు. గల్యాణ కీ 
ర్తను6, గాకుత్‌స్థకులప్రదీపకుని, సీతాలక్ష్మణోపేతు, స 
న్మునిలోకార్దితు, సత్కృపాభరణు, రామున్‌, రాజచూడామగణిన్‌. 43 


ప్రతిపదార్థం: కోమల నీల మేఘ సుభగ+ఆకారున్‌= లలితమైన నల్లని 
మబ్బువంటి మనోహరమైన రూపం కలవాడిని; జటావల్కల+అబిన, ధారున్‌= 
జడలు, నారబట్టలు, జింకతోలు ధరించిన వాడిని; సిత భూతి భూషితునిన్‌= 
తెల్లని బూడిదను అలంకరించు కొన్నవాడిని; రాజీవ+అక్షున్‌= పద్మాలవంటి 
కనులు కలవాడిని; కల్యాణ క్రీర్తనున్‌= మంచి ప్రవర్తన కలవాడుగా ప్రశంసించ 
బడే వాడిని; కాకుత్‌స్ట కుల, ప్రదీపకునిన్‌= కకుత్‌స్థ్ర వంశాన్ని వెలుగొంద 
జేసేవాడిని; సీతా, లక్ష్మణ+ఉపేతున్‌= సీతతో లక్ష్మణుడితో కూడుకొని 
ఉన్నవాడిని; సత్‌+ముని, లోక+అర్భితున్‌= ఉత్తములైన బుషుల సము 
దాయంచేత పూజించ బడునట్టి వాడిని; సత్‌+కృపా+ఆభరణున్‌= మంచి 
దయ అనే ఆభరణంచేత అలంకరించబడిన వాడిని; రాజ చూడామణిన్‌= 
రాజులలో తలమానికం వంటివాడిని, రాజ(శ్రేష్టుడిని; (భరతుడు); రామున్‌= 
రాముణ్ణి కాంచెన్‌= సందర్శించాడు. 


తాత్పర్యం: భరతుడు శ్రీరాముడిని చిత్రకూటపర్వతంపై సందర్శించాడు. 
ఆ శ్రీరాముడు సుకుమారమైన నీలమేఘంవలె మనోహరంగా ఉన్నాడు. 


రామోపాఖ్యానం డం 


జడలు, నారబట్టలు, జింకతోలు ధరించాడు. తెల్లని విభూతి దేహానికి 
అందంగా పూసుకొన్నాడు. పద్మాలవంటి కనులు కలిగిఉన్నాడు. కకుత్‌స్థ 
వంశాన్ని వెలుగొంద జేసేవాడు, మహర్షుల చేత మన్నింపబడేవాడు, దయాగర్ర 
హృదయుడు, రాజులలో శ్రేష్టుడు. 


నిశీషం: (1) రాముడు రాజీవాన్షుడు. సంస్కృత రామాయణంలో పలుతావుల 
వాల్మీకిమహర్షి శ్రీరాముడిని 'రామో రాజీవలోచనః అని అభివర్షించాడు. (2) 
కకుత్చుడు సూర్యవంశంలో పుట్టిన వంశకర్త. వికుక్షిశశాదుల కుమారుడు. బ్రహ్మ 
విష్ణువుల ఆదేశంతో ఇంద్రుడిని వృషభ వాహనంగా చేసికొని దానవులపై దాడిచేసి 
వారిని సంహరించి దేవతలకు మేలు చేశాడు. కకుత్చ్రలంలో కూర్చుండి వెళ్ళి 
దానవులతో యుద్దం చేశాడు కాబట్టి కకుత్ముడని మేరు వచ్చింది. 
ఇంద్రవాహనుడనీ, పురంజయుడనీ అతడు ప్రసిద్దుడు. అతని వంశానికి వన్నె 
తెచ్చినవాడు శ్రీరాముడు. 


వ. కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయచరణంబుల 
పయిం బడి పితృమరణప్రకారం బంతయు నెజింగించి, “దేవా! 
సకలసామ్రాజ్య ధురీణుండ వై మమ్మందఅ ననుశాసింపవే!' యని యర్గజన 
ళా లౌ 
సహితంబుగా నతనిం బ్రార్జించిన. ద్తడ 


ప్రతిపదార్థం: కని= చూచి; అంతన్‌+అంతన్‌= సమీపానికి చేరుతూ 
వస్తుండగా; ఆక్రందన పరుండు+అగుచున్‌= ఏడుస్తున్నవాడై; చని= వెళ్లి; 
తదీయ చరణంబుల పయిన్‌+పడి= (ఆ శ్రీరాముడియొక్క) పాదాల మీద 
పడి; పితృ మరణ, ప్రకారంబు+ అంతయున్‌= తండ్రి చావునుగూర్చిన 
వివరాలను సంపూర్ణంగా; ఎజీంగించి= తెలిపి; దేవా!= ప్రభూ!; సకల, 
సా(మ్రాజ్య, ధురీణుండవు+ఐ= సమస్తమైన గొప్పు రాజ్యాన్ని భరించేవాడవు 
అయి; మమ్మున్‌+అందణను; అనుశాసింపవే= ఏలుకొనవా; అని= అంటూ; 
అర్హజన సహితంబుగాన్‌= యోగ్యులైన వారందరినీ కలుపుకొని; అతనిన్‌= 
అతడిని (శ్రీరాముడిని); ప్రార్జించినన్‌= వేడుకొనగా. 


డ్తేడ్త రామోపాఖ్యానం 


తాత్పర్యం: భరతుడు శ్రీరాముడిని సమీపించటానికి మునుముందుగనే 
రోదించబ “సాగాడు. సమీపించి పెద్దపెట్టున ఏడుస్తూ భరతుడు 
శ్రీరాముడిపాదాలపై పడి, తండ్రి దశరథుడి మరణవృత్తాంతం సాకల్యంగా 
తెలిపి, 'దేవా! నీవు అయోధ్యకు తిరిగివచ్చి సింహాసనం అధిష్టించి మమ్ముల 
నందరిని ఏలుకొమ్ము' అని ప్రార్ధించాడు. అతడితో పాటు వచ్చిన పెద్దలందరు 
భరతుడివాక్యాలను బలపరచారు. 


క. గురువాక్యరక్షణైకా | 

దరచిత్తుం దైన యయ్యుదాత్తచరితు. డె 

ప్పరుసున నొడంబడ€ డయ్యెను । 

సరసమహీరాజ్యసమనుశాసనమునకున్‌. 45 
ప్రతిపదార్థం: గురు, వాక్య, రక్షణ+ఏక+ఆదరచిత్తుండు+ఐన= తండ్రి 
పలికిన మాటలను కాపాడటంలోనే అభిమానం కలిగిన మనస్సు కలవాడయిన; 
ఆ+ఉదాత్త, చరితుండు= ఆ గొప్ప శీలం కలవాడు (శ్రీరాముడు); సరస 
మహీరాజ్య సమనుశాసనమునకున్‌= మనోహరమైన భూరాజ్యాన్ని 
పరిపాలించటానికి; ఏ+పరుసునన్‌= ఏ విధంగాకూడా; ఒడంబడ౦ 
డు+అయ్యెను= సమ్మతించ జాలకపోయాడు. 
తాత్పర్యం: పితృవాక్యపరిపాలనలోనే లన్న మైన మనస్సు గలిగిన ఆ 
గొప్పశీలం కల శ్రీరాముడు ఎన్నివిధాల తనను బ్రతిమాలినప్పటికీ తిరిగి 
భూరాజ్యాన్ని పరిపాలించటానికి ఎంతమాత్రం సమ్మతించలేదు. 


వన. భరతుండును రాముచేత. బ్రత్యాఖ్యాతుండై తదీయపాదుకంబులు 
గొని చని, వాని నర్దించుచు నంది గ్రామంబునందు వసియించి 
రాజ్యానుసంధానంబు సేయుచుండె; నిట రాఘవుం డదయోధ్యాపుర 
సమీపం బగుటం జేసి క్రమ్మణ భరతాగమనంబు శంకించి, చిత్రకూటంబు 
వాసి శరభంగుపాలికిం జని, యతని చేత సత్కృతుందై దండకారణ్యంబు 


రామోపాఖ్యానం డేర్‌ 


సొచ్చి, యందు గోదావరీ తీరంబున ననుజవధూసహితంబుగాంగృత 
నివాసుండై యున్నంత; దశగ్రీవుచెలియలు శూర్పణఖ సనుదెంచి, వారికి 
నపకారంబు సేయ మొనసినం గినిసి, యా రాజపుత్రులు దత్మర్హనాసికా 
వైళ్ళృతం బొనరించినం బదంపడి. 46 


ప్రతిపదార్హం: భరతుండును; రాముచేతన్‌= శ్రీరాముడిచేత; ప్రతి+ 
ఆఖ్యాతుండు+ఐ= బదులు చెప్పబడి మరలించబడిన వాడై; తదీయ 
పాదుకంబులు= ఆతనియొక్క (శ్రీరాముడియొక్క) పాదుకలు; కొని= 
స్వీకరించి; చని= వెడలి; వానిన్‌= వాటిని, ఆ పాదుకలను; అర్చించుచున్‌= 
ఆరాధిస్తూ: నంది[గ్రామంబునందున్‌= నంది[గ్రామం అనే స్థలంలో; 
వసియించి= నివసించి; రాజ్య+అనుసంధానంబు= రాజ్య పరిపాలన; 
చేయుచున్‌+ఉండెన్‌= చేస్తున్నాడు; ఇట= ఇచట (రాముడు ఉండేచోట); 
రాఘవుండు= రఘువంశానికి చెందినవాడు - శ్రీరాముడు; అయోధ్యా, పుర, 
సమీపంబు+అగుటన్‌+ చేసి= అయోధ్య పట్టణం దగ్గరగా ఉండటంచేత; 
(క్రమ్మజన్‌= మరల; భరత+ ఆగమనంబున్‌= భరతుడియొక్క రాకను; 
శంకించి= అనుమానించి; చిత్రకూటంబు+ పాసి= చిత్రకూటపర్వతాన్ని 
వదలిపెట్టి; శరభంగు పాలికిన్‌+చని= శరభంగుడు అనే బుషిదగ్గరకు వెళ్ళి; 
అతనిచేతన్‌= (ఆ శరభంగుడిచేత); సత్కతుండు+ఐ= సమ్మానించ 
బడినవాడై; దండక+అరణ్యంబు= దండకం అనే పేరు కల అడవి; చొచ్చి= 
ప్రవేశించి; అందున్‌= ఆ దండకవనంలో; గోదావరీ తీరంబునన్‌= గోదావరి 
అనే నది ఒడ్డున; అనుజ, వధూ, సహితంబుగాన్‌= తమ్ముడితోడను, 
భార్యతోడను కూడినవాడై; కృత నివాసుండు+ఐ= నెలవు ఏర్పరచుకొనినవాడై; 
ఉన్న+అంతన్‌= నివసించినంతట; దశగ్రీవు, చెలియలు= రావణుడి సోదరి; 
శూర్చుణఖ= శూర్పణఖ యనే పేరు కలది; చనుదెంచి; వచ్చి; వారికిన్‌= 
వారికి (సీతారామ లక్ష్మణులకు); అపకారంబు+చేయన్‌= కీడు చేయటానికి; 
మొనసినన్‌= సమకట్టగా; కినిసి= కోపగించి; ఆ, రాజ, పుత్రులు= ఆ 
రాచబిడ్డలు; తత్‌+కర్త నాసికా, వైకృతంబు+ఒనరించినన్‌= ఆమె చెవులకూ, 


ఉగ రామోపాఖ్యానం 


ముక్కుకూ వికారం కలిగించగా (ముక్కూ చెవులూ కోయగా); పదంపడి= 
పిమ్మట. 

తాత్పర్యం: భరతుడు శ్రీరాముడిచేత బదులు చెప్పబడి మరలింపబడినవాడై, 
అన్నగారి పాదుకలను అర్జించి కైకొని అయోధ్యకు దగ్గరగా ఉన్న నంది[గ్రామం 
చేరి అక్కడ రాముడిపాదుకలను నెలకొల్సి, తాను రాముడి ప్రతినిధిగా 
రాజ్యం చేయసాగాడు. ఇట శ్రీరాముడు తాను చిత్రకూటంలోనే ఉంటే 
భరతుడు తిరిగి వచ్చి తనను అయోధ్యకు రమ్మని మరల ప్రార్థించవచ్చుననే 
భయంతో అటనుండి కదలి శరభంగమహర్షియొక్క ఆ(శమానికి చేరాడు. 
శరభంగుడు శ్రీరాముడికి స్వాగతం చెప్పి సమ్మానించాడు. తదుపరి 
శ్రీరాముడు దండకారణ్యంలో ప్రవేశించి, అందులో గోదావరీతీరంలో 
తమ్ముడితో తన భార్యతో పర్షశాలను నిర్మించుకొని నివసించసాగాడు. 
అప్పుడు రావణుడిసహోదరి శూర్పణఖ అక్కడికి వచ్చి వారికి కీడు చేయబోగా 
వారు ఆగ్రహించి ఆమె ముక్కుచెవులు వికారం చేశారు. అంతట. 


ఉ. శూర్పణఖానిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్‌ మహో 
త్సర్పితరోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్‌ 
దర్వితవైరిభంజను6 డుదారుండు రాఘవుం డస్త్రవిద్య నే 
ర్వేర్వడ6 గేలి. బోలె సమయించె రణాంగణభూమి నందఅన్‌. 47 


ప్రతిపదార్హం: శూర్చణఖా, నిమిత్తమునన్‌= శూర్చణఖ మూలాన, అంటే, 
శూర్చణఖకు జరిగిన పరాభవానికి (ప్రతీకారంగా; శూరులు= వీరులు; 
అనేకులు= పెక్కుమంది; రక్కసుల్‌= రాక్షసులు; మహా+ఉత+సర్పిత, 
రోషులు+ఐ= మిక్కుటంగా విజ్బంభించిన కోపం కలవారై; బహుళ, సైన్య, 
యుతంబుగన్‌= పెక్కు సంఖ్య గల భటులు గల సేనలతో కూడుకొని; ఎత్తి 
వచ్చుడున్‌= దండెత్తి యుద్దం చేయటానికై అరుదెంచుటయును; దర్పిత, 
వైరి, భంజనుండు= గర్వించిన శత్రువులను నాశనం చేసేవాడు; ఉదారుండు= 
గొప్పవాడు; రాఘవుండు= రఘువంశంలో పుట్టినవాడు; అస్త, విద్య, 


రామోపాఖ్యానం ర్త 


నేర్పు+ఏర్పడన్‌= మంత్రమహిమ గల బాణాలను ప్రయోగించటంలో తనకు 
లభించిన కౌశలంతో; కేలిన్‌+పోలెన్‌= ఆట మాదిరిగా; రణ+అంగణ 
భూమిన్‌= యుద్ధరంగంలో; అందణన్‌= అందరిని (రాక్షసభటులను 


అందజను); సమయించెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: శూర్చణఖకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా పెక్కుమంది 
రక్కస వీరులు మిక్కిలి రోషంతో పెక్కు సేనలతో శ్రీరాముడిపై దండెత్తి 
వచ్చారు. మహా పరా[క్రమోపేతుడు గొప్పవాడు శత్రుసంహారకుడు మంత్ర 
బాణాలను (ప్రయోగించటంలో ఆరితేరినవాడు అయిన శ్రీరాముడు 
యుద్దరంగంలో ఆ రక్కసిమూకలను సంహరించాడు. 

వ. ఇట్లు ఖరదూషణాదులం గొట్టి పదునాలుగువేలరాక్షసులం జంపి 
దండకారణ్యంబు విగతకంటకంబు గావించె; నంత శూర్చణఖయు 
రయంబున రావణుపాలికిం జని తచ్చరణంబులపయిం బడి యేడినం, 
జెలియలి కైన వైక్ళృతం బేర్వడం జూచి యన్నిశాచరనాథుం డి ట్లనియె.48 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఖర, దూషణ+ఆదులన్‌+కొట్టి= ఖరుడు 
దూషణుడు మొదలుగా గల వారిని ఓడించి; పదు, నాలుగు వేల రాక్షసులన్‌= 
పదు నాలుగువేల మంది రక్కసులను; చంపి= సంహరించి; దండక+ 
అరణ్యంబున్‌= దండకం అనే పేరు గల అడవిని; విగత కంటకంబు= 
పోగొట్టబడిన ముండ్డు (శత్రువులు) కలదిగా; కావించెన్‌= చేశాడు; అంతన్‌= 
అటు పిమ్మట; శూర్చణఖయున్‌; రయంబునన్‌= శీఘ్రంగా; రావణు 
పాలికిన్‌+చని= రావణుడివద్దకు వెళ్లి; తత్‌+చరణంబుల పయిన్‌+ పడి= 
ఆతడియొక్క పాదాలమీద వ్రాలి; ఏడ్చినన్‌= బిగ్గరగా శోకించగా; 
చెలియలికిన్‌+*ఐన= సహోదరికి జరిగిన; వైక్సృతంబు= వికారం; ఏర్పడన్‌+ 
చూచి= స్పష్టంగా పరిశీలించి; ఆ+నిశాచర, నాథుండు= ఆ రాక్షసపతి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


48 రామోపాఖ్యానం 


తాత్పర్యం: రాముడు, ఈ విధంగా, ఖరుడు దూషణుడు అనే రాక్షసులను 
వారిభటులను ఓడించి, పదునాలుగు వేలమంది రక్కసులను సంహరించి, 
దండకారణ్యంలో రాక్షసబాధ లేకుండా చేశాడు. అంతట శూర్పణఖ శీఘ్రంగా 
తన అన్న అయిన రావణాసురుడిపాలికి వెళ్ళి, ఆతడి పాదాలపై పడి బిగ్గరగా 
శోకించింది. రావణాసురుడుకూడా తన సహోదరికి జరిగిన పరాభవాన్ని 
గుర్తించి ఆమెకైన అంగవికారాన్ని పరిశీలించి చూచి శూర్చణఖతో ఇట్టా 
పలికాడు. 
సీ, 'ఎటింగి యెజింగి నేం దెవ్వాండు నిశిత వి । 
స్పారశూలాగ్రంబుపయికి నుటి3? 
దలయంపియం దగ్గి దరికొల్పి యెవ్వండు | 
నేండు నెమ్మది శయనింప6 జూచె? 
నుగ్రవిషానలం బుమియుచున్న యహీంద్రు€ | 
గడంగి నేం డెవ్వండు గాలందన్నె? 
హుంకారఘోరమై యుదరు బెబ్బులి మీస । 
లుఅక యెవ్వాండు నేం దూంచికొనియె? 


ఆ. నిన్ను నెవ్వం డకట! నేం డిట్లు గడు భంగ | 
పటథిచెం జెపుమ నాకు6 బద్మనయన! 
యాయువును సిరియును నవశంబు లయ్యె నేం। 
డెవ్వనికొ తలంప నిజ్జగమున.) ఉం 


ప్రతిపదార్థం: పద్మనయన!= తామరపువ్వుల వంటి కన్నులు కలదానా!; 
ఎజీంగి+ఎజీంగి= తెలిసి- తెలిసి అంటి బాగా తెలిసికూడ; నేయ= ఈవేళ; 
ఏ+వాండు= ఎవడు; నిశిత, విస్పార, శూల+అగ్రంబు, పయికిన్‌= వాడి 
అయిన విశాలమైన, బల్లెం మొనపైకి; ఉటికెన్‌= దూకాడు?; ఎవ్వండు= 
ఎవడు; నేండు= ఈ వేళు తలయంపియందున్‌= తలగడపై; అగ్గి= నిప్పు; 


రామోపాఖ్యానం డం 


దరికొల్సి= ప్రజృలింపచేసి; నెజ+మదిన్‌= నిండు మనస్సుతో (హాయిగా); 
శయనింపన్‌= నిదురించటానికి; చూచెన్‌= యత్నించాడు?; నేండు= ఈ 
వేళు ఎవ్వండు= ఎవడు; ఉ(గ్ర, విషణఅనలంబు= దారుణమైన విసం అనే 
అగ్గి; ఉమియుచున్న= నోటినుండి కక్కుతూ ఉన్న; అహి+ఇండద్రున్‌= 
పాములరేనిని; కడంగి= పూని; కాలన్‌= కాలితో; తన్నెన్‌= మర్షించాడు? 
ఏ+వాండు= ఎవడు; నేంయ= ఈ వేళు హుంకార ఘోరము+ఐ= గాండ్రిస్తూ 
ఉండటంచేత భయంకరమై; ఉదరు బెబ్బులి= బెదరు గొలిపే పెద్దపులి 
(యొక్క); మీసలు= మూతిపై ఉండే వెండ్రుకలు; ఉణక= లక్ష్యపెట్టక;ు ఊం 
చి కొనియెన్‌?= లాగాడు?; అకట= జోరా!; నేయ= ఈ వేళ; ఎవ్వండు= 
ఎవడు; నిన్నున్‌= నిన్ను, (ఓ చూర్ప్చణఖా నిన్ను); ఇట్ట ఈ రీతిగా; 
కడున్‌= మిక్కిలి; భంగపటిచెన్‌= పరాభవించాడు; నాకున్‌= నాకు; 
చెపుము+అ= వచింపవే; ఈ+జగమునన్‌= ఈ లోకంలో; తలంపన్‌= 
ఆలోచించగా; ఎవ్వనికిన్‌+ఒ= ఎవడికో; ఆయువును= బ్రదికి ఉండే కాలం; 
సిరియును= ఐశ్వర్యం; అవశంబులు+అయ్యెన్‌= నళించాయి సుమా! 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా!, నా ప్రియసహోదరీ! 
శూర్చణఖా! నీకు ఈ రీతిగా పరాభవం చేసిన నీచుడు ఎవ్వడు? నేటితో 
వాడికి ఆయువు తీరిపోయింది. ఐశ్వర్యం అడుగంటింది సుమా! ఈ లోకంలో 
వాడిని నే నింక (బ్రదుకనిస్తానా? ఎవడు వాడు? తెలిసి తెలిసి ఎవడు 
వాడిఅయిన బల్లెం మొనపయికి ఉరికాడు? ఎవడు వాడు తలగడపై నిప్తు 
రగిల్ఫి, హాయిగా నిదురపోవాలని యత్నిస్తున్నాడు? ఎవడు వాడు దారుణ 
మైన విషాన్ని క్రక్కే సర్పరాజాన్ని కాలితో త్రొక్కేడు? ఎవడు వాడు గాండ్రిస్తున్న 
పెద్దపులి మీసాలను పట్టుకొని ఊగాడు? వా డెవడో చెప్పుము”. 


క. అని పలుకునప్పు డాతని । 
ఘనతరముఖనేత్రనాసికాకర్టములం 


50 రామోపాఖ్యానం 


దనవరతరోషపావక । 
జనితశిఖావితతు లక్కజంబుగ వెడలెన్‌. 50 


ప్రతిపదార్దం: అని పలుకునప్త్పుడు= అని మాటాడేసమయంలో; ఆతని= 
ఆ రావణుడి; ఘనతర, ముఖ, నేత్ర, నాసికా, కర్షములందున్‌= మిక్కుటంగా 
పెద్దవిగా ఉన్న మొగాలనుండి, కన్నులనుండ్తి, ముక్కులనుండి, చెవులనుండి; 
అనవరత, రోషపావక, జనిత, శిఖా, వితతులు= ఎడతెగక ప్రజ్వలించిన 
కోపం అనే అన్నినుండి పుట్టిన జ్వాలల సముదాయాలు; అక్కజంబుగన్‌= 
ఆశ్చర్యకరంగా; వెడలెన్‌= వెలువడ్డాయి. 


తాత్పర్యం: అని వచించేటప్పుడు పెద్దవి అయిన ఆ రావణాసురుడి 
మొగాలనుండి, కనులనుండి, ముక్కులనుండి, చెవులనుండి కోపం అనే 
అగ్నినుండి ఆవిర్భవించిన జ్వాలలు అచ్చెరువు కొలుపుతూ బయటకు 


వెలువడాయి. 
యు 


వ. శూర్పణఖయు నతనికి రాఘవు లున్న తెజఖంగును, నిజపరిభవంబు 
దత్కృతం బగుటయు, ఖరదూషణాది రాక్షసవధయునుం జెప్పిన విని, 
ధనదానుజుం డాక్షణంబ పురసంరక్షణంబునం దాప్తజనంబుల నియోగించి, 
సన్నద్దుండై యొక్కరుండ వెలువడి త్రికూటకాలపర్వతంబులు గడచి 
సముద్రతీరంబునం బరమేశ్వరనివాసం బైన గోకర్ణస్థానంబునకుం జని, 
యళచ్చటం దొల్లి రామువలనం బ్రాప్రపరాభవుందడై ప్రవ్రజనంబు నొంది 
తపంబు సేయుచున్నవానిం దనపూర్వామాత్యు మారీచుం గనిన, 
నతండును బ్రియసంభ్రమంబులతోడ నతనిం బూజించి కుశలం బడిగి, 
“భవదాగమన నిమిత్తం బేమి? యని యడిగిన నసురేశ్వరుం డి ట్లనియె.51 


ప్రతిపదార్హం: హూర్పణఖయున్‌= శూర్చుణఖయును; అతనికిన్‌= వాడికి 
(రావణుడికి); రాఘవులు= రఘువంశంలోనివారు (రాముడును లక్ష్మణుడును); 


రామోపాఖ్యానం ర్‌క్షే 


ఉన్న, తెజంగును= ఉన్న తీరును; నిజ పరిభవంబు= తనకు జరిగిన 
అవమానం; తత్‌+కృతంబు+అగుటయున్‌= వారిచేత జరుపబడింది 
కావటమున్నూ; ఖర, దూషణ+ఆది, రాక్షస, వధయునున్‌= ఖరుడు దూషణుడు 
మున్నగు రక్కసులను సంహరించటమున్నూ; చెప్పినన్‌= వచించగా; విని= 
ఆలకించి; ధనద+అనుజుండు= కుబేరుడి తమ్ముడు; పురరక్షణంబునందున్‌= 
(లంకా) పట్టణాన్ని కాపాడటంకొరకై; ఆ క్షణంబు+అ= ఆ నిమిషంలోనే; 
ఆప్త జనంబులన్‌= తనకు కూరిమి కలవారిని; నియోగించి= ఏర్పాటు చేసి; 
సన్నద్దుండు+ఐ= సన్నాహాలు అన్నీ చేసికొన్నవాడై; ఒక్కరుండు+అ= ఏకాకిగా; 
వెలువడి= బయలుదేరి; త్రికూట, కాల, పర్వతంబులు= త్రికూటం, కాలం 
అనే కొండలు; కడచి= దాటి; సముద్రతీరంబునన్‌= కడలిఒడ్డున; 
పరమ+-ఈశ్వర, నివాసంబు+అయిన= పరమశివుడు ఉండేచోటు అయిన 
(శివుడికోవెల ఉన్నచోటు); గోకర్షస్థానంబునకున్‌+చని= గోకర్షం అనేపేరు 
కల స్థలానికి వెళ్ళి; అచ్చటన్‌= ఆ స్థలంలో; తొల్లి= పూర్వం; రామువలనన్‌= 
శ్రీరాముడిచేత; (ప్రాప్త్రపరాభవుండు+ఐ= అవమానం చెందినవాజై; 
ప్రవ్రజనంబున్‌+ఒంది= సన్యాసాన్ని స్వీకరించి; తపంబు+చేయుచున్‌+ 
ఉన్నవానిన్‌= తపస్సు చేస్తున్న వాడిని; తనపూర్వ+అమాత్యున్‌= తనకు 
అంతకుముందు మంత్రిగా వ్యవహరించి ఉన్నవాడిని; మారీచున్‌= మారీచుడు 
అనేవాడిని; కనినన్‌= చూడగా; అతండును= ఆ మారీచుడును; ప్రియ 
సంభ్రమంబుల తోడన్‌= ట్రీతితోను తత్తరపాటుతోను; అతనిన్‌= ఆ 
రావణుడిని; పూజించి= అర్చించి; కుశలంబు+అడిగి= యోగక్షేమాలు 
విచారించి; భవత్‌+*ఆగమన, నిమిత్తంబు= నీరాకకు కారణం; ఏమి+అని, 
అడిగినన్‌= ఏమి అని ప్రశ్నించగా; అసుర+ఈశ్వరుండు= రాక్షసులకు 
ప్రభువు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: శూర్చణఖ తన అన్నఅయిన రావణుడితో రామలక్ష్మణులు 
ఉన్న స్థలాన్ని, తనకు జరిగిన పరాభవాన్నీ, ఖరుడు దూషణుడు మున్నగు 


52 రామోపాఖ్యానం 


రాక్షసులను వారు సంహరించిన తీరును సవిస్తరంగా చెప్పి దుఃఖించింది. 
రావణుడు లంకాపట్టణాన్ని సంరక్షించటంకొరకై తనకు ఆప్తులైనవారిని 
నియోగించి, తాను సన్నాహాలు చేసికొని, ఒంటరిగా బయలుదేరి త్రికూట 
పర్వతాన్ని కాలపర్వతాన్ని అతిక్రమించి సముద్రతీరంలో ఉన్న గోకర్గానికి 
వెళ్ళాడు. అక్కడ గోకర్షేశ్స్చరాలయం ఉన్నది. శ్రీరాముడిచేత పరాభవం పొంది 
ఈశ్వరుడినిగూర్చి మారీచుడు అక్కడే తపస్సు చేస్తున్నాడు. ఆ మారీచుడు 
ఒకనాడు రావణాసురుడికి విశ్యాసపాత్రుడైన మంత్రిగా పనిచేసి ఉన్నవాడే. 
రావణుడి రాకను గమనించి మారీచుడు సంతోషించి అతడికి స్వాగతం 
చెప్పి, యోగక్షేమాలను గూర్చి ప్రల్నించి, ఆతడిరాకకు గల కారణాన్ని తెలిసికొన 
గోరాడు. అప్పుడు, రావణుడు మారీచుడితో ఇట్టా అన్నాడు. 


ఉత్సాహము. 

“'వినవె రాము6 డన6గ నొకండు విపులదర్పహృదయు. డై 

మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యు లైన య 

ద్దనుజవరుల. దునిమి, యిపుడు దందకస్థలంబునం 

దొనర నిర్భయత్వ మొప్ప నున్నవాండు మేటి యై. 52 
ప్రతిపదార్దం: వినవె?= వినలేదా?; రాముండు+అనంగన్‌= రాముడు అనే 
పేరు కలవాడు; ఒకండు= ఒకవ్యక్తి: విపుల, దర్చ, హృదయుండు+ఐ= 
మిక్కుటమైన గర్వంతో కూడిన డెందం కలవాడై; మన ఖరుండు= మనవాడైన 
ఖరుడు; లోనుగాన్‌= మొదలైనట్టి; సమ(గ్ర, శౌర్యులు+ఐన= పరా[క్రమంలో 
ఆరితేరినవారైన; ఆ+దనుజ, వరులన్‌= ఆ రాక్షస శ్రేష్టులను; తునిమి= 
సంహరించి; ఇపుడు= ఈ సమయంలో; దండకస్థలంబునన్‌= దండకం 
అనే పేరు కల ప్రదేశంలో; ఒనరన్‌= శోభిల్లేటట్టుగా; మేటి+ఐ= గొప్పవాడయి; 
నిర్భయత్వము= వెరపులేకుండటం; ఒప్పున్‌= శోభిల్లగా; ఉన్నవాండు= 


ఉన్నాడు. 


రామోపాఖ్యానం 53 


తాత్పర్యం: 'ఓ మారీచా! నీవు వినలేదా? శ్రీరాముడు అనే పేరు కలవాడు 
ఒకడు గర్వంతో విజ్ఞవీగేవాడు మన రక్కసులను పరా[క్రమవంతులను, 
ఖరుడు మున్నగు వారిని సంహరించి దండకం అనే ప్రదేశంలో జంకుగొంకులు 
లేక ధైర్యంగా ఉన్నాడు. 


విశేషం: ఉత్సాహవృత్తంలోని ప్రతిపాదంలోనూ ఏడు సూర్యగణాలపై ఒక గురువు 
ఉంటుంది. అయిదవ గణం మొదటి అక్షరం యతి. 


ఆ. వానిం బరిభవింపవలయు నప్పనికి సా । 
హాయ్యకం బొనర్పు మనఘ! నాకు 
ననిన నధికభయసమావిష్టహృదయుందై | 
యమరవైరి కిట్టు లనియె నతండు. 53 


ప్రతిపదార్హం: అనఘ!= పుణ్యాత్ముడా, ఓమారీచా!; వానిన్‌= అతడిని 
(శ్రీరాముని); పరిభవింపన్‌వలయున్‌= అవమానించాలి; ఆ+పనికిన్‌= ఆ 
కార్యానికి; నాకున్‌= నాకు; సాహాయ్యకంబు= సాయం; ఒనర్పుము= 
చేయుము; అనినన్‌= అని (రావణుడు) అనగా; అతండు= మారీచుడు; 
అధిక, భయ, సమావిష్ట్ర హృదయుండు+ఐ= మిక్కిలి వెజపుతో కూడిన 
డెందం కలవాజై; అమర, వైరికిన్‌= వేల్పులవిరోధికి (రావణుడికి); 
ఇట్టులు+అనియెన్‌. 


తాత్పర్యం: 'ఆ రాముడిని అవమానించి అతడిపై పగతీర్చుకోవాలి. 
పుణ్యాత్ముడ వైన ఓమారీచా! ఆ పనిలో నీవు నాకు చిన్న సాయం చేయాలి” 
అని రావణాసురుడు పలుకగా, మిక్కిలి భయంతో గజగజవణికే గుండెతో 
మారీచుడు ఇట్టా బదులు పలికాడు. 


చ. 'ఎలుంగవు గాక రాఘవు నుదీర్ణభుజాబలరూఢి నాజిలో 
నుజక తదీయబాణరయ మోర్వ వశంబె పినాకికైన? ను 
క్కణ మఠీి నీకు నిత్తెజింగు గాదన కే ఖలుం డొక్కొ బుద్దిగా 
గఅపినవాండు సేటునకు. గాలము సేరెనొ గాక యిమ్మెయిన్‌. 54 


ర్‌డ్తీ రామోపాఖ్యానం 


ప్రతిపదార్థం: ఎజుంగవు+కాక= నీవు తెలియనేరవు గాని; ఆబిలోన్‌= 
యుద్దంలో; రాఘవు+ఉదీర్ణు భుజా, బలరూఢిన్‌= శ్రీరాముడి యొక్క గొప్పదైన 
బాహువులయొక్క శక్తి సామర్భాన్ని; పినాకికిన్‌+ఐనన్‌= పినాకం అనే ధనువును 
ధరించిన వాడికి, (శివుడికి అయినను; తదీయ, బాణ, రయము= 
ఆతడియొక్క (శ్రీరాముడి) బాణాల యొక్క వేగం; ఉజక= మాటలాడక; 
ఓర్వన్‌వశంబు+ఎ= సహించటానికి శక్యమా; ఉక్కు+అజన్‌= బలం నశించగా; 
మటీ= వెండియు; నీకున్‌= ఓరావణా నీకు; ఈ+తెజంగు= ఈ మార్గం; 
కాదనక= వలదు అని చెప్పక; (ఏ ఖలుండు+ఒక్కొ= (ఏ దుర్మార్లడో కదా; 
బుద్ది+కాన్‌+కజపిన వాండు= నీకు ఈ సంకల్పం కలిగేటట్లు చేసినవాడు; 
-ఈ+మెయిన్‌= ఈరీతిగా; చేటునకున్‌= కీడునకు; కలము+చేరెనాకాక!= 
సమయం దాపురించిందేమో! 


తాత్పర్యం: ఓ రావణా! నీకు శ్రీరాముడితో యుద్దం చేయటం అంటే 
ఏమిటో తెలియదు. శ్రీరాముడు గొప్ప పరాక్రమవంతుడు. రామబాణం 
ఎటువంటిదో నీకు తెలియదు. పినాకపాణి అయిన ఆ పరమళివుడు సయితం 
రామబాణం ధాటికి ఓర్వజాలడు. ఈ ప్రయత్నం వ్యర్థం సుమా. మటథటి 
ఏదుష్టుడు నీకు ఈ చెడుబుద్ధి కల్షించాడో కదా! నీకు వినాశకాలం దాపురించి 
-ఈ విపరీతబుద్ధి పుట్టింది. 
ఆ. రాముతోడ. దొల్లి రణమున. గడు భంగ । 

మొంది కాదె దైన్యయుక్తి నిట్లు 

దపసి నైతి; నేడు తగ దమ్మహాత్ముని । 

యందు వైరబుద్ధి యధిప! నీకు. 5్‌5్‌ 


ప్రతిపదార్హం: అధిప!= ఓ రాజా! (ఓ రావణా[); తాల్లి= పూర్వం; 
రాముతోడన్‌= శ్రీరాముడితో; రణమునన్‌= యుద్ధంలో; కడున్‌= మిక్కిలి; 
భంగము+జఒంది, కాదె= పరాభవం అనుభవించే కదా; ఇట్టు= ఈ విధంగా; 
దైన్య, యుక్తిన్‌= దీనత్వంతో కూడికొని; తపసిన్‌+ఐతిన్‌= సన్యాసిని అయినాను; 


రామోపాఖ్యానం ర5్‌ర5్‌ 


నీకున్‌= నీకు; ఆ+మహా+ఆత్ము నియందున్‌= ఆ గొప్ప ఆత్మకలవాని 
యందు (ఆ శ్రీరాముడియందు); వైరబుద్ధి= శత్రుత్వం; నేండు= 
ఈసమయంలో; తగదు= కూడదు. 


తాత్పర్యం: రాజా, రావణా! ఇంతకుముందు నేను శ్రీరామచంద్రుడిశౌర్యం 
యుద్దంలో చవిచూచి ఉన్నాను. ఆతడిని జయించ శక్యం కాదని తెలిసికొనటం 
చేతనే కదా ఇపుడు ఇక్కడ నేను ఈ విధంగా సన్యాసం స్వీకరించి తపస్సు 
చేసికొంటూ ఉంటున్నాను. కానిచో, నేను ఇంతటి దీనస్టితికి దిగజారేవాడిని 
కాను. శ్రీరాముడితో శత్రుత్వం వహించటం నీకు ఎంతమాత్రం మంచిది 
కాదు. 


వ. అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి *నా పనుపు సేయ 
వైతివేని నిన్నిప్పుడ కృతాంతగోచరుం జేయుదు” ననిన, వాండును 
దనమనంబున 'వీనిచేతం జచ్చుటకంటెను రాఘవకృతం బైన మరణంబు 
మే'లని తలపోసి, 'మహాత్సా! నీకు హితంబుంగోరి చెప్పితి; నిది యిష్టంబు 
గాదేని భవదీయ శాసనంబు గైకొని చేసెదం; బనుపు' మనిన బౌలస్త్యుం 
డిట్లను; 'నీవు రత్వమయతనూరుహం బగు కనకమృగంబ వై చని, జానకిం 
బ్రలోభింప వలయు; సీతాచోదితుండై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ 
చేతనతి దూరంబు గొనిపోవంబడు; నప్పు డేను దద్ధామిని నపహరించెద6 
; బ్రియావిరహదుర్మనస్కుండై యతండు చెడిపోవు' ననిన 'నట్ల కాక యని 
మారీచుండు. 56 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(మారీచుడు) చెప్పగా; లంకా+-ఈశ్వరుండు= 
లంకకు అధిపతి-రావణుడు; కలుషించి= కోపించి; వానిన్‌= అతడిని 
(మారీచుడిని); చూచి= కాంచి; నాపనుపు= నాయొక్క ఆజ్ఞ చేయవైతివి+ఏని= 
నెరవేర్పకున్నచో; నిన్నున్‌= నిన్ను; ఇప్తుడు+అ= ఈ సమయంలోనే; కృతాంత, 
గోచరున్‌+చేయుదున్‌= యముడికి కన్పించే వాడినిగా చేస్తాను. సంహరించ 


56 రామోపాఖ్యానం 


గలను; అనినన్‌= అని (రావణుడు) చెప్పగా; వాండును= మారీచుడును; 
తన, మనంబునన్‌= తన మనస్సులో; వీనిచేతన్‌= ఇతడిచేత (ఈ 
రావణుడిచేత); చచ్చుటకంటెను= మరణించటంకంటెను; రాఘవు, 
కృతంబు+ఐన= రాముడిచేత కావింపబడిన; మరణంబు= చావు; 
మేలు+అని= మంచిది అని; తలపోసి= ఆలోచించి; మహా+ఆత్మా!= 
మహానుభావుడవైన ఓరావణా!; నీకున్‌= నీకు; హితంబున్‌= శ్రేయం; కోరి= 
కాంక్షించి; చెప్పితిన్‌= వచించాను; ఇది= (శ్రీరాముడితో శత్రుత్వం మంచిది 
కాదు అని) నేనే చెప్పిన హితవు; ఇష్టంబు కాదు+ఏని= నీకు సమ్మతం 
కానిచో; భవదీయ శాసనంబు= నీయొక్క ఆజ్ఞను; కైకొని= స్వీకరించి; 
చేసెదన్‌= ఆచరిస్తాను; పనుపుము= నన్ను నియోగించుము; అనినన్‌= అని 
(మారీచుడు) చెప్పగా; పౌలస్త్యుండు= పులస్తుడి కొడుకు-రావణుడు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; నీవు= నీవు; రత్న, మయ, తనూ 
రుహంబు+అగు= మణులతో కూడిన వెండ్రుకలు కల; కనక, 
మృగంబవు+ఐ= బంగారులేడిని అయి; చని= వెళ్ళి; జూనకిన్‌= 
జనకుడికూతురు అయిన సీతను; ప్రలోభింపన్‌వలయున్‌= దురాశకు 
లోనయినట్టి దానినిగా (ఆకర్షించబడిన దానినిగా) చేయాలి; సీతా 
చోదితుండు+ఐ= సీతచేత పురికొల్పబడినవాడై; రాముండు= శ్రీరాముడు; 
నిన్నున్‌= నిన్ను (బంగారులేడిరూపంలో విహరిస్తుండే నిన్ను); పట్టన్‌= 
బంధించటానికి; సమకట్టి= (ప్రయత్నించి; నీచేతన్‌; అతిదూరంబు= 
మిక్కిలిదవ్వు; కొనిపోవన్‌+పడున్‌= తీసికొని పోబడతాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఏను= నేను; తత్‌+భామినిన్‌= ఆ శ్రీరాముడియొక్క భార్యయైన 
సీతను; అపహరించెదన్‌= బలాత్కారంగా గైకొంటాను; ప్రియా, విరహ, 
దుర్మనస్కుండు+ఐ= ప్రియురాలియొక్క ఎడబాటుచేత పాడైన చిత్తం 
కలవాడై; అతండు= శ్రీరాముడు; చెడిపోవున్‌= పాడౌతాడు; అనినన్‌= అని 
(రావణుడు) చెప్పగా; అట్టు+అ, కాక= అటులే జరుగునుగాక; అని= అని 
చెప్పి; మారీచుండు= మారీచుడు. 


రామోపాఖ్యానం ర5్‌7 


తాత్పర్యం: మారీచుడు చెప్పినమాటలకు లంకాధిపతి అయిన రావణునకు 
కోపంవచ్చింది. 'ఓ మారీచా! నేను చెప్పినట్టు నీవు చేయకపోతే, నిన్ను ఇప్పుడే 
సంహరిస్తాను” అని కత్తి దూశాడు. అంతట మారీచుడు - “ఇప్పు డిక్కడ 
ఈ రావణుడిచేత మరణించటం కంటె ఆ రాముడి చేతిలోనే చావటం 
మంచిది- అని తన మనస్సులో ఆలోచించి, 'మహాత్మా! నీకు హితవు 
చెప్పాను. నీ కది ఇష్టంగానిచో, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. 
ఆజ్ఞాపించుము'” అని అన్నాడు. రావణుడు ఈవిధంగా బదులు పలికాడు. 
'రాముడినియుద్దంలో జయించటం వేరుమాట. ముందు" నీవు రత్నమయమైన 
వెంట్రుకలతో రాజిల్లే బంగారు లేడిగా కామరూపం ధరించి, సీతకు కన్పించి 
ఆమెను ఆకర్షించవలయును. అంతట సీతాదేవి తనకు బంగారులేడి 
కావలెనని రాముడిని కోరుతుంది. అప్పుడు రాముడు బంగారులేడి రూపంలో 
ఉన్న నిన్ను వెంబడిస్తాడు. నీవు ఆవిధంగా శ్రీరాముడిని దవుదవ్వులకు 
కొనిపోతే, నేను సీతాదేవిని అపహరిస్తాను. ప్రియురాలిని ఎడబాసిన దుఃఖం 
చేత రాముడు చెడిపోతాడు”. మారీచుడు అందుకు సమ్మతించాడు. 


మారీచుండు మాయానుగంబై చనుదెంచుట (సం. 3-262-24) 


క. కనకమృగరూపమునం. జని | 
యినవంశ్యుండు సతియు నున్నయెడ మెలంగుటయుం 
గని జానకి కౌతూహల । 
మున. బ్రియు. బ్రార్ధించె హరిణపుంగవుంబట్టన్‌. 57 


ప్రతిపదార్దం: కనక, మృగరూపమునన్‌= బంగారులేడి ఆకారంలో; చని= 
వెళ్ళి; ఇనవంశ్యుండు= సూర్యవంశంలో పుట్టినవాడు, శ్రీరాముడు; సతియున్‌= 
భార్యయును; ఉన్న+ఎడన్‌= ఉన్నన్హలంలో; వెలంగుటయున్‌ = 
సంచరించటాన్ని; కని= చూచి; జానకి= జనకుడి కూతురు అయిన సీత; 
హరిణపుంగవున్‌+పట్టన్‌= లేళ్ళలో శ్రేష్టమైన దానిని (హరిణరాజాన్ని) 
పట్టటానికై; కౌతూహలమునన్‌= వేడుకతో; 'ప్రియున్‌= భర్తను; ప్రార్థించెన్‌= 
వేడింది. 


58 రామోపాఖ్యానం 


తాత్పర్యం: మారీచుడు బంగరులేడిరూపం ధరించి, సూర్యవంశజుడైన 
రాముడు, సీత నివసిస్తున్న ప్రదేశానికి పోయి విహరించసాగాడు. జానకి ఆ 
బంగరులేడిని చూచి, వేడుకపడి తనకు దానిని తెచ్చిపెట్టుమని తనభర్త 
శ్రీరాముడిని ప్రార్థించింది. 


ఆ. ధరణిసుతయు విధియు. దన్ను. బ్రేరేపంగ | 
వివశబుద్ధి యగుచు నవనివిభుండు 
మృగము బట్ట€ దివిరె మృగనేత్రం గావ స । 
ద్వినుతబలు సుమిత్రతనయు నునిచి. 58 


ప్రతిపదార్హం: అవనివిభుండు= భూభర్త- శ్రీరాముడు; ధరణిసుతయున్‌= 
భూదేవి కూతురు- సీతయును; విధియును= భాగధేయం, అదృష్టశక్తి తన్నున్‌= 
తనను (రాముడిని); గ్రేరేపంగన్‌= (్రేరేపణ చేయగా, ్రోత్సహించగా; వి, 
వశ, బుద్ది+అగుచున్‌= వశం తప్పిన మతి కలవాడు జొతూ; మృగనేత్రన్‌= 
లేడికన్నుల వంటి కన్నుల కలదానిని - సీతను; కావన్‌= కాపాడటం కొరకై; 
సత్‌+వినుత, బలున్‌= మంచివారిచేత పొగడబడిన పరాక్రమం కలవాడిని; 
సుమిత్రతనయున్‌= సుమిత్రయొక్క కొడుకును - లక్ష్మణుడిని; ఉనిచి= 
ఉంచి; మృగమున్‌= లేడిని; పట్టన్‌+తివిరన్‌= బంధించటానికి పూనుకొన్నాడు. 


తాత్పర్యం: సీతాదేవి ప్రోత్సాహంతోమాత్రమేకాక విధివిలాసంవలన కూడ 
ఉచితజ్ఞుడు మేధావి అయిన శ్రీరాముడు వివశుడై లేడిని పట్టుకొనటానికై 
బయలుదేరాడు. సీతాదేవిని కాపాడటంకొరకై సుప్రసిద్దపరాక్రమం గల 
లక్ష్మణుడిని నియోగించాడు. 


విశేషం: బంగరులేడి వృత్తాంతం రామాయణగాథలో ఒక అద్భుత సన్నివేశం. 
ఇతివృత్తం ఇట ఒక మలుపు తిరిగింది. రామలక్ష్మణులు 'ప్రక్కనుండగా రావణుడు 
సీత నపహరించటం సాధ్యంకాదు. ఆ విషయం తెలిసినవాడు కనుకనే రావణుడు 
ఈ పన్నాగం పన్నాడు. సీత బంగరులేడిపై వ్యామోహం చెందటంలో వింత 


రామోపాఖ్యానం 50 


లేదు. రావణుడు ఆవిషయం ముందే ఊహించగలిగాడు కదా! ఇక-శ్రీరాముడు 
పీతమాట విని బంగరులేడిని వెంబడించటమా? శ్రీరాముడికి కామరూపు లైన 
రాక్షసుల మాయలు అనుభవా[మ్రేడితాలేకదా! అంతటి మేధావి బంగరులేడి 
వెంటపడటం వింతలలో వింత. అంతే కాదు. అతడు కేవలం భార్యావిధేయుడై, 
ఆమెకోరిక తీర్చటంకొరకు తన ఉచితజ్ఞతను, బుద్దిసంపదను మంట కలిపాడా? 
రాముడు తాత్కాలికంగా విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయినట్లే. ఇది ఎట్లా జరిగింది? 
ఎందుకు జరిగింది? ఇది కేవలం సీతాదేవి కల్పించిన ప్రోత్సాహంమాత్రమే 
కాజాలదు. అది విధివిలాసం. ఇట్టి సన్నివేశాలు మానవజీవితంలో అప్పుడప్పుడు 
జరుగుతుంటాయి. అందుచేతనే “మానవులు విధిచేతి కీలుబొమ్మలు' అనేవిశ్యాసం 
పలుతావుల రేకెత్తుతుంది. 


క. అసద్భశకార్ముకధరుందై | 
మసలక యామృగము వెనుక మర్చ్దితరిపుం డే 
ఎస6గంగ నరుగం దొడంగిను | 
వెస రుద్రుండు యజ్ఞమృగము వెనుకొను మాడ్కిన్‌. 59 


ప్రతిపదార్థం: అసదృశ, కార్ముక, ధరుండు+ఐ= సాటిలేని కోదండమును 
ధరించినవాడై; మసలక= ఆలస్యం చేయక; ఆ, మృగము, వెనుకన్‌= ఆ లేడి 
వెంబడి; మర్షితరిపుండు= మర్షించబడిన శత్రువులు కలవాడు- 
శత్రుసంహారకుడు; ఏపు= అతిశయం; ఎసంగంగన్‌= శోభిల్లేటట్టుగా; వెసన్‌= 
శీఘ్రంగా; రుద్రుండు= శివుడు; యజ్ఞమృగమున్‌= (క్రతువుకు ఉద్దేశించబడిన 
పశువును; వెనుకొను మాడ్కిన్‌= వెంబడించిన మాదిరిగా; అరుగన్‌+తొడ 
'గెను= వెడలసాగాడు. 


తాత్పర్యం: సాటిలేని కోదండమును ధరించిన వాడై శ్రీరాముడు తడయక 
ఆ లేడిని వెంబడిస్తూ అలనాడు పరమశివుడు యజ్ఞమృగాన్ని వెన్నాడిన 
మాదిరిగా శీఘ్రంగా వెళ్ళాడు. 


60 రామోపాఖ్యానం 


విశేషం: (1) అలం: ఉపమ. (2) శివుడు యజ్ఞమృగాన్ని వెంబడించిన 
సుప్రసిద్దగాథ ఇక్కడ ఉదాహరించబడింది. 


వ. అట్టి యవసరంబున. 60 
తాత్పర్యం: అటువంటి సమయంలో. 

విశేషం: 'అవసరము”" అనే సంస్కృతపదం సంస్కృతవాజ్మయంలోనూ, 
కవిత్రయకాలంలోనూ 'కాలము” 'సమయము'” అనే అర్ధంలో ప్రయోగించబడింది. 


అర్థవిపరిణామం చెంది నేడు- అక్కర, కావలసినట్టిది- అనే అర్జాల నిస్తున్నది. 
ఇది అనవసరం= ఇది అక్కరలేదు- అని నేటి వ్యవహారం. 


మ. పజిచున్‌ దవ్వుగ( జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం 
బిజటువోవుం, బొదలందు డిందు. బొడమున్‌, బిట్టుల్కి వే దాంటుం గ్ర 
మ్మజి చూచుం, జెవి దార్ద్హి నిల్లు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే 


మజినట్లుండుంద్భణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌. 61 


ప్రతిపదార్హం: మాయా, మృగంబు= మాయ బంగారులేడి; ఇమ్ములన్‌= 
ఇంపుగా; దవ్వుగన్‌= దూరంగా; పజచున్‌= పరుగెత్తుతుంది; చే+అలంతి= 
చేతికి అందేటంత తక్కువ దూరంలో; నిలుచున్‌= నిలబడుతుంది; 
పట్టు+ఈక= పట్టుబడకుండు; ఆసాసలన్‌= ఆసలు ఆసలు రేకెత్తించి; 
పియుపోవున్‌= వెనుకకు పోతుంది; పొదలందున్‌= పొదరిళ్ళలో; డిందున్‌= 
కనపడకుండా మాయమౌతుంది; పొడమున్‌= కన్పిస్తుంది; బిట్టు+ఉల్కి= 
మిక్కుటంగా భయపడి; వేదాంటున్‌= వేగంగా గెంతుతుంది; క్రమ్మటీ= 
మరలి వెనక్కు; చూచున్‌= చూస్తుంది; చెవి+తార్చి, నిల్చున్‌= చెవులు 
నిక్కబొడి చేటట్టుగా చేసి నిలబడుతుంది; మలయున్‌= ప్రక్కదారి 
బట్టుతుంది; మట్టాడున్‌= త్రొక్కుతుంది; కోరాడున్‌= దుమ్ము రేపుతుంది; 
ఏమజినట్టు+ఉండున్‌= పరధ్యానంగా కన్పిస్తుంది; తృణంబు= పచ్చగడ్డి; 
మేయున్‌= తింటుంది; ఎలయున్‌= విజ్బంభిస్తుంది. 


రామోపాఖ్యానం 61 


తాత్పర్యం: ఆ సమయంలో ఆ బంగరు మాయలేడి ఒకసారి దూరంగా 
పారిపోతుంది. ఒకతూరి చేతికి చిక్కినట్టుగా దగ్గరకు వస్తుంది. కాని, 
పట్టుబడదు. ఆసలు రేకెత్తిస్తూ వెనుకకు తగ్గుతుంది. పొదలలో అణగి 
పోతుంది. అవతల ప్రత్యక్షమవుతుంది. భీతి చెందినట్టు నిలబడిపోతుంది. 
అంతలో వేగంగా దాటుతూ పరుగెత్తుతుంది. మరలిచూచి చెవులు నిక్కించి 
నిలిచి చూస్తుంది. నేల త్రొక్కుతూ దుమ్మురేపుతుంది. కొమ్ములతో రాస్తుంది. 
పరాకుగా ఉన్నట్లు కన్పిస్తుంది. పచ్చగడ్డి మేస్తుంది. ఒక్కసారి పైకెగసి 
పారిపోతుంది. 


విశేషం: అలం: స్వభావోక్తి ఆం(ధ్రవాజ్యయంలో హృదయంగమమైన స్వభావోక్తి 
అలంకారానికి ఈపద్యం చక్కని ఉదాహరణం. 


ఇది నన్నయభట్టుగారి ఒరవడికిగాక ఎజ్జనగారి స్వకీయ(ప్రతిభకే 
ఉదాహరణం. ఇది ఎజ్జాప్రెగ్గడ ప్రబంధైలికి నిదర్శనంగా ఎన్నదగింది. 


వ. ఇట్లతిదూరంబుగా నెలయించి యలయించిన నది రాక్ష్సమాయగా 
నూహించి రాఘవుం డమోఘబాణంబు దొడిగి తదయక యమ్మగంబు 
నేసిన. 62 


ప్రతిపదార్థం: ఇట్టు= -ఈరీతిగా; అతిదూరంబుగాన్‌= దవుదవ్వులుగా; 
ఎలయించి= ప్రేరేపించి; అలయించినన్‌= అలసిపోయేటట్టుగా చేయగా; 
అది= ఆ బంగరులేడి చర్యలు; రాక్షసమాయగాన్‌= రక్కసులు పన్నిన 
మోసంగా; ఊహించి= తలపోసి; రాఘవుండు= రఘువంశంలోనివాడు- 
శ్రీరాముడు; అ+మోఘ, బాణంబు= వ్యర్థం కాని అమ్ము; తొడిగి= సంధించి; 
తడయక= ఆలసించక; ఆ+మృగమును= ఆ లేడిని; ఏసినన్‌= కొట్టగా. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ బంగరులేడి రాముడిని మోసగించి 
దూరప్రదేశానికి కొనిపోయింది. అంతవరకు ఆ బంగరులేడిని ప్రాణాలతోనే 
పట్టుకొనాలని శ్రీరాముడి ఆలోచన. కాని, అది అంతా రాక్షసమాయ అని 


62 రామోపాఖ్యానం 


గుర్తించి వెనువెంటనే ఆ లేడిపై రాముడు తిరుగులేని బాణాన్ని ప్రయోగించాడు. 
రామబాణం వ్యర్థం కాని మహిమ కలది. ఆ బాణం ప్రయోగించటం అంటే 
బంగరులేడి మరణించటం తథ్యం. ఇక సీతకోరిక ఈడేరదు. 


క. వాలమ్ముదాంకి యొజలుచు । 
నాలోనన రాము నెలుంగునట్టి యెలుంగు గా 
'హా! లక్ష్మణ! సీతా! యని । 
కూలి కపటమృగము తన్నికొనుచుం జచఛ్చెన్‌. 63 


ప్రతిపదార్థం: వాలు+అము [ై వాడిఅయిన (రామ) బాణం; తాి= తగిలి; 

ఒఆజఅలుచున్‌= అరుస్తూ ఆ లోనన్‌+అ= ఆ లోపలనే; రాము+ఎలు. 

గు+అట్టి+ఎలుంగు+కాన్‌= శ్రీరాముడి కంఠస్వరాన్ని పోలిన కంఠస్వరంతో; 
లు 

సాక లక్ష్మణ! ల లక్ష్మణ!; సీత్రా= హా సీతా!; అని= అని అరుస్తూ; కూలి= 

నేలవ్రాలి; కపటమృగము= మాయలేడి; తన్నికొనుచున్‌= గిజగిజ అవయవాలు 

కంపింపచేస్తూ; చచ్చెన్‌= మరణించింది. 


తాత్పర్యం: వాడిఅయిన రామబాణం తాకి, అరుస్తూ మాయలేడి నేలపై 
పడి, రాముడికంఠస్వరాన్ని పోలిన కంఠస్వరంతో 'హా లక్ష్మణా! హా సీతా! 
అని బిగ్గరగా అరుస్తూ అవయవాలు కంపిస్తూండగా గిజగిజ తన్నుకొని 
చచ్చింది. 


నిశేషం: రామాయణగాథలో నాటకీయసన్నివేశాలలో ఇది ఒకటి. రాక్షస 
మాయామహిమ పరాకాష్ట చెందింది. '“రామబాణమహిము మారీచుడికి 
అంతకుపూర్వం తెలిసిందే. కాని రావణుడికి రామబాణప్రభావం తెలియదు. 
రాముడికి మారీచుడి మాయామహిమ తెలియదు కాని రావణుడికి మాత్రం 
తెలియును. అందుచేతనే లంకనుండి రావణుడు గోకర్ణం చేరి మారీచుడి 
సాయం కోరాడు. జిత్తులమారి మారీచుడు మరణసమయంలో కూడ విడనాడని 
సద్యస్ఫూరర్తితో శ్రీరాముడి కంఠస్వరాన్నిపోలిన కంఠస్వరంతో 'హా లక్ష్మణా హా 


రామోపాఖ్యానం 63 


సీత్రా అని అరిచాడు. రామబాణం మారీచుడి (ప్రాణాలను అపహరించగల్షింది. 
కాని, అతడి మోసపుతెలివితేటలు సీతాదేవినే అపహరింపజేశాయి. 


తరువోజ. 
ఆ యెలు గేర్పడ నవనీతనూజ । యాలించి తల్లడం బడరు చిత్తమున 
'నోయన్న! లక్ష్మణ! యొలసి మీయన్న। యుగ్రరాక్షసబాధ నొందంగ6 బోలు; 
నాయతభుజ! వింటె యమ్మహాభాగు€। డత్యంతదుఃఖార్లు. డై నిన్ను. జీర; 
బోయి వే కావు విస్పురితపుత్యైక ।; భూషణోదార! యప్పురుషరత్నంబు" 64 


ప్రతిపదార్హం: అవనీ, తనూజ= భూదేవి కూతురు- సీతాదేవి; ఆ+ఎలుయ+ 
ఏర్పడన్‌= ఆ కంఠస్వరం సుస్పష్టంగా; ఆలించి= విని; తల్లడంబు+అడరు, 
చిత్తమునన్‌= తత్తర పాటుతో వ్యాకులమైన మనస్సుతో; ఓ+అన్న, లక్ష్మణ!= 
ఓ అన్నా! లక్ష్మణా!; ఒలసి= కోరి; మీ+అన్న= శ్రీరాముడు; ఉగ్ర రాక్షస, 
బాధన్‌= భయంకరమైన రక్కసులు కల్పించిన ఆవేదనను, ఒందంగన్‌+ 
పోలున్‌= చెందియుండ వచ్చును; ఆయత భుజ!= నిడివిఅయిన బుజాలు 
కలవాడా!; పరాక్రమవంతుండవు+ఐన ఓ లక్ష్మణా!) వింటి(వి+ ఎ= 
ఆలకించితివిగదా; ఆ+మహా, భాగుండు= ఆ మహానుభావుడు - శ్రీరాముడు; 
అతి+అంత, దుఃఖ+ఆర్తుండు+ఐ= మిక్కుటమైన ఆవేదనకు లోనయినవాడై; 
నిన్నున్‌= నిన్ను; చీరెన్‌= పిలిచాడు; పోయి= వెళ్ళి; వి, స్పురిత, పుణ్య+ఏక, 
భూషణ+ఉదార!= బాగా ప్రకాశించే సుకృతం ముఖ్యమైన ఆభరణంగా కల 
గొప్పవాడా!; ఆ+పురుషు రత్నంబున్‌= మగవారలలో ్రేష్టుడు అయిన 
శ్రీరాముడిని; వే కావు(ము)= వేగంగా రక్షించుము. 


తాత్పర్యం: ఆ మాయలేడినుండి వెలువడిన కంఠస్వరం శ్రీరాముడి 
కంఠస్వరంగా సుస్పష్టంగా గుర్తించి, తత్తరపడిన చిత్తంతో సీతాదేవి 
లక్ష్మణుడితో ఇట్టా పలికింది. 'ఓ లక్ష్మణా! విన్నావుకదా మీఅన్నగారి 
ఆర్తనాదం. ఆయన రాక్షసులు పన్నిన బాధకు గురి అయినట్లు తెల్లమౌాతున్నది. 
పరాక్రమవంతుడవైన లక్ష్మణా! మిక్కుటమైన దుఃఖంలో మునిగిఉన్న 


64 రామోపాఖ్యానం 


పురుషరత్నం మీఅన్న. అతడిని రక్షించటం నీకర్తవ్యం. దేదీపష్యమాన మైన 
పుణ్యమే నీకు ఏకైకభూషణంకదా!' 


విశేషం: వృత్త లక్షణానికి చూడు- 4.302 విశేషాంశం. 
వ. అనిన నతం డా మానిని కి ట్లనియె. 65 


తాత్పర్యం: అని సీత పల్కగా, ఆమెతో లక్ష్మణుడు ఈ విధంగా అన్నాడు. 
ఆ. 'అబల! వెజవకుండు; మఖిలలోకములను । 

రాఘవేశ్వరునకు రణములోన 

నెదురం గలందె శూరు€ డెవ్వాండు? నతనికి । 

నెట్టియెడల దురిత మేల పొందు? 66 


ప్రతిపదార్హం: అబల= సీతా!; వెజవక+ఉండుము= భయపడకుండా 
ఉండుము; అఖిలలోకములను= అన్నిభువనాలలోను; రాఘవ+ఈశ్చరునకున్‌= 
రఘుకులానికి చెందిన ప్రభువుకు, శ్రీరాముడికి; రణములోనన్‌= యుద్దంలో; 
శూరుండు+ ఎవ్వాండున్‌= ఎట్టివీరుడు అయినను; ఎదురన్‌+కలండు+ఎ= 
ఎదిరించి నెగ్గగలడా?; అతనికిన్‌= (శ్రీరాముడికి; ఎట్టి+ఎడలన్‌= ఎట్టి 
పరిస్టితులలో కూడా; దురితము= పాపం, మిక్కుటమైనదుఃఖం; ఏల 
పొందున్‌?= ఎందుకు కలుగుతుంది? (కలుగదని భావం). 
తాత్పర్యం: ఓ సీతా! భయపడకుము. రాఘవేశ్వరుడైన శ్రీరాముడిని 
యుద్దంలో గెలువగల శూరుడు ఈ లోకంలోనే కాక ఏ లోకంలోనూ లేడు. 
శ్రీరాముడికి ఎక్కడైనాసరే ఎప్పుడైనా సరే ఎట్టి ఆపదా సంభవించదు. 
క. ఇనవంశోత్తము. డిప్పుడ । 

చనుదెంచు. బ్రియంబు నొందు జలజానన]!) నా 

విని జానకి లక్ష్మణు నెడ । 

జనితాశంక యయి క్రోధసంభ్రాంతమతిన్‌. 67 


రామోపాఖ్యానం 65 


ప్రతిపదార్దం: జలజ+ఆనన!= పద్మాలవంటి ముఖం కలదానా, సీత్రాదేవీ!; 
ఇన, వంశ+ఉత్తముండు= సూర్యవంశంలో శ్రేష్టుడు- శ్రీరాముడు; ఇప్పుడు+ 
అ= ఇప్పుడే- ఇక కొన్నిక్షణాలలోనే; చనుదెంచున్‌= వస్తాడు; ప్రియంబున్‌+ 
ఒందు(ము)= సంట్రీతిని చెందుము; నాన్‌= అనగా; విని= ఆలకించి; 
జానకి= జనకుడి కూతురు - సీత; జనిత+ఆశంక+అయి= పుట్టిన సందేహం 
కల్లినది అయి; (క్రోధ, సంభ్రాంత, మతిన్‌= కోపంవలన తిరుగుడువడిన 
చిత్తంతో. 


తాత్పర్యం: 'పద్మంవంటి ముఖం కలదానా! సీతాదేవీ! ఇప్పుడే ఇక కొన్ని 
క్షణాలలోపలనే సూర్యవంశంలో శ్రేష్టుడైన శ్రీరాముడు రాగలడు” అని 
లక్ష్మణుడు పలికాడు. సీతకు లక్ష్మణుడియెడ అనుమానం రేకెత్తింది. కోపం 
వచ్చింది. కోపం రావటంచేత ఏర్పడిన అపోహతో ఆమె ఇట్లా అన్నది. 


విశేషం: సీత లక్ష్మణుడిని సందేహించవచ్చునా? ఈ ప్రశ్నకు పలువురు 
విమర్శకులు పలురీతుల సమాధానం చెప్పుతున్నారు. ఇట లక్ష్మణుడి సంబోధనం 
సీతనుగూర్చి- 'జలజానన!= పద్మంవంటి ముఖం కలదానా! అనేది మాత్రం 
అందుకు హేతువు కాజాలదు. అట్టి వదాలు నర్వసాధారణంగా 
మర్యాదాసూచకాలు మాత్రమే. అబల, అంబుబేక్షణ, అరవిందలోచన, మానిని 
ఇత్యాదిశబ్దాలు అన్నీ స్రీసామాన్యవాచకాలే. నన్నయ భారతంలో గరుడుడు 
కన్నతల్లిని - 'పయోరుహాననా' అని సంబోధిస్తాడు. ఆపత్సమయంలో సీతకు 
మతిపోయి అట్టా పలికినట్టుగనే భావించనగును. తదుపరి ఆమె పశ్చాత్తాపం 
చెంది లక్ష్మణుడికి క్షమాపణ అందించింది (ఆంజనేయుడిద్వారా). 


సీ. 'నీతలం పెజుంగుదు; నీ కేల వలవని । 
జాలి నీ కి ట్లేల సంభవించె? 
నతిఘోరశస్త్రవిషాగ్నులయం దొంట । 
వేగంబ ప్రాణముల్‌ విడుతు(గాక 


66 రామోపాఖ్యానం 


యే నేల నిను వరియింతు? బెబ్బులికాంత | 
యక్కట! నక్కపొం దాస పడునె?” 

యని యిట్లు సత్పురుషాగ్రణి సౌమిత్రి. | 
బడ6ంతి యప్రెియములు వలుకుటయును, 


ఆ. జవులు మూసికొనుచు. జిత్తంబు గలంగ ల। 
క్ష్మణుండు దత్‌క్షణంబ మహిత శౌర్యు. 
దడతులబాణచాపహస్తు.(దై తనయన్న। 
చనిన చొప్పునంద చన. దొడంగి. 68 


ప్రతిపదార్హం: నీతలంపు= నీయొక్కయోచన; ఎజుయగదున్‌= తెలియుదును; 
నీకున్‌+ఏల= నీకు ఎందుకు; వలవని= కూడని; జాలి= దయ; నీకున్‌= 
నీకు; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందులకు; సంభవించెన్‌?= కలిగింది?; 
అతి, ఘోర, శస్త్ర విష+అగ్నులయందున్‌= మిక్కిలిదారుణం అయిన 
ఆయుధాలు, విసం, నిప్పులలో; ఒంటన్‌= ఏదియో ఒకదానితో; వేగంబు+అ= 
శీఘ్రంగా; ప్రాణముల్‌= అసువులు; విడుతున్‌+కాక= విడుస్తానుగాని; ఏన్‌= 
నేను; ఏల= ఎందుకు; నినున్‌= నిన్ను; వరియింతున్‌?= వరిస్తాను?; అక్కట= 
అయ్యో; బెబ్బులికాంత= ఆడుపెద్దపులి; నక్కపొందు= జంబుకంతోడి 
కలయిక; ఆస+పడునె?= ఆశిస్తుందా? (ఆశించదు); అని= అని పలికి; 
యిట్టు= ఆ రీతిగా; సత్‌+పురుష+అ([గ్రణి= మంచి మగవారలలో ్రేష్టుడైన 
వాడిని; సౌమిత్రిన్‌= సుమిత్రకొడుకును లక్ష్మణుడిని; పడంతి= వనిత - 
సీత; అప్రియములు= కఠినవాక్యాలు; పలుకుటయును= పలకటమున్నూ; 
లక్ష్మణుండు; చిత్తంబు= మనస్సు; కలంగన్‌= సంక్షోభంచెందగా; చెవులు; 
మూసికొనుచున్‌= కప్పుకొంటూ; తత్‌+క్షణంబు+అ= ఆ (త్రుటిలోనే; 
మహితశౌర్యుండు= గొప్పపరాక్రమం కలవాడు; అతుల, బాణ, చాప, హస్తు! 
డు+ఐ= సాటిలేని విల్లును అమ్ములను చేతిలో పూనినవాడై; తన అన్న= 


రామోపాఖ్యానం 67 


తన అ(గ్రజుడు- శ్రీరాముడు; చనిన చొప్పనందున్‌+అ= వెడలిన మార్గంలోనే; 
చనన్‌+*తాడంగెన్‌= వెడలసాగాడు. 


తాత్పర్యం: 'ఓ లక్ష్మణా! నీ ఆంతర్యం నాకు ఇప్పటికి అర్ధమైంది. నీకు 
ఎందుకు నామీద ఇంతజాలి కలిగిందో నాకు తెలుసు. నేను భయంకరమైన 
ఆయుధాలచేతనో, విసంచేతనో, అగ్నిచేతనో ఆత్మహత్యకు పాల్పడతానుగాని, 
నిన్ను (ప్రేమించి నీకు లొంగను. శ్రీరాముడు లేకపోతే నేను నీకు దక్కుతా 
నని ఎంతమాత్రం భావించకుము. ఆడుపెద్దపులి గుంటనక్కపొందుకు 
సమ్మతిస్తుందా?” అని సత్పురుషులలో శ్రేష్టుడు అయిన లక్ష్మణుడితో సీత్ర 
కఠోరవాక్యాలు పలికింది. ఆ మాటలు వినలేక సౌమిత్రి చెవులు మూసికొంటూ, 
అక్షణంలోనే విల్లు అమ్ములు ధరించి బయలుదేరి అంతకు ముందు 
అన్నగారు శ్రీరాముడు వెళ్ళిన మార్గంలోనే తానును వెళ్ళాడు. 


వ. అయ్యవసరంబున దశాననుండు. 69 
ప్రతిపదార్దం: ఆ సమయంలో పదిమోములు కలవాడైన రావణుడు. 


మ. కమనీయం బగు జన్నిదంబు శిఖయుం గౌపీనమున్‌ ధాతువ 
స్త్రము దండంబును గుండియుం గుశపవిత్రంబుం గడున్‌ వృద్ధభా 
వము సంధిల్లం ద్రిదండివేషధరుండై వచ్చెం బథిశ్రాంతి దే 
హమునం దోంపంగ సీతయున్నెడకు మాయాదక్షు. డక్షీణతన్‌. 70 


ప్రతిపదార్థం: కమనీయంబు+అగు= అందమైన; జన్నిదంబున్‌= 
జందెమున్నూ (యజ్ఞోపవీతం); శిఖయున్‌= జుత్తుముడియున్నూ; కౌపీనమున్‌= 
గోచిగుడ్డయున్నూ; ధాతువ(స్తమున్‌= దేహాన్ని కప్పుకోటానికి మాత్రమే 
సరిపోయే బట్టయున్నూ; దండంబును= (చేతి) కజ్జయున్నూ; కుండియున్‌= 
అ ఆ 

కమండలమున్నూ; కుశ, పవిత్రంబున్‌= దర్భలతో చుట్టబడిన అంగుళీయక 

శ వ న వె బ్యా జయ మ! న్డ్‌ 
మున్నూ; కడున్‌= మిక్కిలి; వృద్దభావము= ముసలితనం; సంధిల్లన్‌= ఏర్పడగా; 
(త్రిదండివేషధరుండు+ఐ= ఏకదండంగా కట్టిన మూడు దండాలను తాల్బే 


68 రామోపాఖ్యానం 


సన్బ్యాసి ఆహార్యం ధరించిన వాడై; పది, శ్రాంతి= మార్గాయాసం; దేహమునన్‌= 
శరీరంలో; తోయంగన్‌= కన్పించగా; సీత+ ఉన్న+ఎడకున్‌= సీత నివసించే 
చోటికి; మాయాదక్షుండు= మోసం చేయటంలో నేర్పరి అయినరావణుడు; 
అక్షీణతన్‌= గొప్పతనంతో; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో పదిమొగాలుకల రావణుడు మారువేషంతో 
సీతాదేవి ఉన్నచోటికి అరుగుదెంచాడు. మనోహరమైన యజ్ఞోపవీతం, 
చిన్నజుత్తుముడి, గోచిగుడ్డ, దేహాన్ని కప్పిన చిన్నబట్ట, చేతికర్ర, కమండలువు, 
దర్భలతో చుట్టబడిన ఉంగరం ధరించి, మిక్కిలిముసలితనం తోచెటట్టుగా 
(త్రిదండి నన్యాసివేషం ధరించి మాయావి అయిన ఆ రావణుడు 
మార్గాయాసంచేత అలసిపోయినట్టుగా కనిపిస్తూ సీతవద్దకు వచ్చాడు. 


విశేషం: (1) త్రిదండం- వాగ్ధండ కర్మదండ మనోదండాల సమాహారం. మనస్సు- 
వాక్కు-కర్మ త్రికరణాలు. వీటిశుద్ది ఏర్పడటం ఆధ్యాత్మికోన్నతికి పరాకాష్ట 


తే. వాని నిక్కంపుమునియ కా వగచి రాము । 
వనిత గడుభక్తి. బూజించి వన్యఫలము 
లొసంగుటయు వాని. జేకొననొల్ల కసుర । 
మదనవివశుండై యిట్లను మగువంజూచి. ౮71 


ప్రతిపదార్దం: వానిన్‌= అతడిని (ఆ త్రిదండి సన్యాసివేషంలో) వచ్చిన 
రావణుడిని; నిక్కంపు, ముని+అ, కా= నిజమైన యతిగనే; వగచి= భావించి, 
రామువనిత= శ్రీరాముడిభార్య- సీత; కడు= మిక్కిలి; భక్తిన్‌= 
పూజ్యభావంచేత; పూజించి= ఆరాధించి; వన్యఫలములు= అడవిలో 
కాచినపండ్డు; ఒసంగుటయున్‌= ఇచ్చుటయున్నూ; వానిన్‌= వాటిని (ఆ 
వన్యఫలాలను); చేకొనన్‌= స్వీకరించటానికి; ఒల్లక= ఇష్టపడక; అసుర= 
రాక్షసుడు-రావణుడు; మదన, వివశుండు+ఐ= మన్మథుడికి లొంగిపోయిన 
వాడై; మగువన్‌+*చూచి= వనితను- సీతను చూచి; ఇట్టు+అనున్‌. 


రామోపాఖ్యానం 69 


తాత్పర్యం: యతివేషంలో వచ్చిన రావణుడిని నిజమైన మునిగనే భావించి 
శ్రీరాముడిభార్య అయిన సీత అతడిని పూజ్యభావంతో ఆరాధించి అతిథి 
సత్కారాలు చేసి అడవిపండ్లను సమర్పించింది. రావణుడు కామవికారానికి 
లోనయి, ఆపండ్లను స్వీకరించనొల్లకుండా సీతనే చూస్తూ ఇట్టా పలికాడు. 


మత్తకోకిలము. 
“ఏను దానవనాయకుండ నహీనసత్తుుండ రావణా 
ఖ్యానిరూఢు6డ లంక నాంగ జగత్ర్ససిద్ధము మత్స్పురం 
బానతాంగి! మదీయవల్లభ వై భజింపంగ రాదె ది 
వ్యానుభోగము లిష్టచేష్టితహారియౌవనలీలలన్‌. 72 


ప్రతిపదార్థం: ఆనత+అంగి!= వంగినదేహంకలదానా, సౌకుమార్యంగల 
సుందరీ!; ఏను= నేను; దానవ, నాయకుండన్‌= రాక్షసులకు అధినేతను; 
అహీనసత్తుండన్‌= గొప్పబలం కలవాడను; రావణ+ఆఖ్యా, నిరూఢు(డన్‌= 
రావణుడు అనేపేరుతో ప్రసిద్దుడను; మత్‌+పురంబు= నా రాజధాని; లంక= 
లంక; నాంగన్‌= అనగా; జగత్‌+ ప్రసిద్దము= లోకంలో పేరు కెక్కింది; 
మదీయవల్లభవు+ఐ= నీవు నా (ప్రేముడికి పాత్ర మైన భార్యవై; 
దివ్య+అనుభోగములు= స్వర్గసాఖ్యాలు అనుభవించటాలు; ఇష్టచేస్టిత, హారి, 
యౌవనలీలలన్‌= కోరిన పనులతో మనోహరాలైన జవ్వనపు ఆటలను; భజింప6 
గన్‌ రాదె= అనుభవించరాదా! 

తాత్పర్యం: 'సౌకుమార్యం వెల్లివిరుస్తున్న సుందరీ!; నేను రాక్షసులకు 
సార్వభౌముడను, జగ(త్ర్రసిద్ధ్దమైన లంకాపట్టణం నా రాజధాని. నాపేరు 
రావణుడు. నాకు (ప్రేయసివై నీవు పడుచుదనపు కోరికలతో రంగరించబడిన 
ఆటలలో తేలియాడుతూ స్వర్గసౌాఖ్యాలను అనుభవించుము. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు- 4.267 విశేషాంశం. 


70 రామోపాఖ్యానం 


క. ఎక్కడి రాఘవుం డక్కట! | 
తక్కున యగు పేదమనుజుం దగిలి వనమునం 
బెక్కిడుమలం బడ6 దగునే! | 
తక్కుము మది నింక నొండుదలంపులు తరుణీ!” 73 


ప్రతిపదార్థం: తరుణీ!= జవరాలా, సీతా! ఎక్కడి రాఘవుండు= రఘు 
వంశంలో జనించిన శ్రీరాముడు ఎంతటివాడు; అక్కట!= అయ్యో! (నీకు 
ఎంత లోటు ఏర్పడింది); తక్కువ+అగు= హీనుడు అయిన; పేదమనుజున్‌= 
దరిద్రుడు అయిన మానవుడిని; తగిలి= కూడుకొని; వనమునన్‌= అడవిలో; 
పెక్కు+ఇడుమలన్‌= అనేకాలైన కష్టాలను; పడన్‌+ తగునే?= అనుభవించటం 
ఎందుకు?; మదిన్‌= (నీమనస్సులో; ఇంకన్‌= ఇకమీద; ఒండు, తలం 
పులు= వేరేఆలోచనలు; తక్కుము= విడనాడుము. 


తాత్సర్యం: పడుచుదనంలో ఉన్న సీతాదేవీ!; అయ్యో పాపం, నీకు ఎటువంటి 
కష్టం దాపురించింది! ఈ అడవులలో ఇన్ని కష్టాలు పడటం ఎందుకు? ఒక 
మనుజుడిని, ఒక దరిద్రుడిని పెళ్ళాడి అతడితో కలిసి ఉండటమా? నీ 
మనస్సులో వేరే ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను చేరుము. 


వ. అనిన విని వైదేహి భయకంపిత దేహ యగుచు నతని కి ట్లనియె. 74 


తాత్పర్యం: అనగా విని భయంతో వణికే శరీరంతో సీత అతడితో ఇట్టా 
అన్నది. 


సీ. 'ఇట్లాడ నర్దమే యే నేడ? నీ వేడ? 
నక్షత్రతారాగణంబుతోడ 
నాకసం బంతయు నవనిపై6 గూలిన । 
వసుమతి వ్రస్సిన, వనధు లెల్ల 
నింకినం జంద్రదినేశ్వరు లన్యోన్య । 
విపులతేజంబులు వీడుపడిన 


రామోపాఖ్యానం గగ్మ 


నే నేల యన్యుని నెడలోనం గామింతు.? | 
గరిణి యేనాంట సూకరము. గలయు? 


ఆ. మహితకమలమధురమధురసాస్వాదన । 
పరవశాత్మయైన భ్రమరకాంత 
రిత్తబుద్ది నకట! రేగుయబువ్వుల రసం । 
బాను నెట్లు? బేలవైతి గాక. 75 


ప్రతిపదార్థం: ఇట్టు+ఆడన్‌= ఈ విధంగా మాట్లాడటం; అర్హ్వమే= తగునా?; 
ఏన్‌+ఏడ= నేను ఎక్కడ?; నీవు+ఏడన్‌= నీవు ఎక్కడ?; నక్షత్ర, 
తారాగణంబుతోడన్‌= చుక్కలగుంపులతో; ఆకసంబు+అంతయున్‌= గగనం 
సర్వమున్నూ; అవనిపైన్‌= భూమిపై; కూలినన్‌= (క్రిందకు పడినా; వనధులు= 
సముద్రాలు; ఎల్లన్‌= అన్నియును; ఇంకినన్‌= ఎండిపోయినా; వసుమతి= 
భూమి; (వ్రస్సినన్‌= (బ్రద్దలు అయినా; చంద్ర, దిన+ఈశ్వరులు= 
చంద్రుడున్నూ, సూర్యుడున్నూ; అన్యోన్య, విపుల, తేజంబులు= ఒకరికొకరికి 
సంబంధించి విస్తరించిన కాంతులు; వీడుపడినన్‌= (ప్రసరించటం 
మానినప్పటికి; ఏన్‌= నేను; ఏల= ఎందుకు; ఎడలోనన్‌= హృదయంలో; 
అన్యునిన్‌= ఇతరుని; కామింతున్‌?= కోరుతాను?; కరిణి= ఆడుఏనుగు; 
ఏనా6టన్‌= ఎక్కడైనా, ఎప్పుడైనా? సూకరమున్‌= పందిని; కలయున్‌= 
కూడునా?; మహిత, కమల, మధుర, మధు, రస+ఆస్వాదన, పర, 
వశ ఆత్మ+ఐన= గొప్ప తమ్మిపువ్వులలోని తియ్యనైన తేనెద్రవాన్ని క్రోలుతూ 
తనను తాను ఒడలు మరచి ఆనందించే; 'భ్రమరకాంత= తుమ్మెద పడుచు; 
రిత్తబుద్ధిన్‌= మతిచెడి; అకట!= అయ్యో; రేగ+పువ్వుల రసంబు= 
రేగుపూలలోని ద్రవాన్ని; ఎట్టు= ఏరీతిగా; ఆనున్‌?= ఆస్వాదిస్తుంది?; 
బేలవు+ఐతి(వి)+కాక= నీవు అవివేకివి అయినావు సుమా! 


తాత్పర్యం: రావణుడిమాటలు ఆలకించి విదేహ రాజకుమారి అయిన సీత 
ఆతడితో ఇట్టా బదులు పలికింది. 'ఓరావణా! నీవు అవివేకివని తేలింది. 


72 రామోపాఖ్యానం 


నీపలుకులు ఎంతమాత్రం ఉచితాలు కావు సుమా! నేను ఎక్కడ? తులువ 
వైన నీవు ఎక్కడ? తారతమ్యం గుర్తించక నీవు నీ నోటికి వచ్చినట్లు 
వాగుతున్నావు. సమస్తతారాగణంతో క్రాంతి వలయంతోసహా ఆకాశం అంతా 
భూమిపై పడుగాక! భూమిఅంతా బ్రద్దలైపోనీగాక! సముద్రాలు అన్నీ 
ఎండిపోనీగాక! సూర్యచంద్రులు కాంతివిహీనులై గతులు తప్పనీగాక, నేను 
పరపురుషుడిని మనసులో కోరనే, కోరను. ఆడుఏనుగు ఎన్నడును పందిని 
కలయగోరునా? తమ్మిపువ్వులలోని తియ్యతేనెను (గ్రోలి ఒడలు మరచి 
ఆనందించే ఆడుతుమ్మెద రేగుపువ్వులరసం ఆస్వాదించ కోరదు కదా! 
ఓరీ బుద్దిహీనుడా! జాగ్రత్త. నన్ను ఎన్నడు నీవు కాంక్షించరాదు”. 


నిశేషం: (1) అలం: నిదర్శనం (2) నక్షత్రాలు అన్నా తారకలు అన్నా ఆకసంలో 
చుక్కలు అనియే అర్థం. నక్షత్రాలు-ఇరువదియేడు. అశ్విని, భరణి మున్నగునవి 
సూర్యుడిగతిలో [గ్రహాలగతులలో ఉన్నట్టివి. అనగా, కాంతివలయంలో ఉన్నట్టివి. 
ఇక-తారలు అసంఖ్యాకా లైన నక్షత్రాలు - కాంతివలయానికి బయట ఉండే 
చుక్కలు అని చెప్పవచ్చును. ఈ విధంగా పునరుక్తిదోషాన్ని పరిహరించటం 
సులువు. కవిహృదయాన్ని స్వీకరించటం సహృదయలక్షణం. 

రావణు(డు సీత నెత్తికొని లంకకు. బోవుట (సం. 3-262-39) 


న. అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్ముం 
డతిభయంకరంబుగా జంకించి యమ్మగువం బట్టికొని గగనంబున కెగసి 
లంకాపురాభిముఖుండై యరుగ దొడంగిన నయ్యింతి యెంతయుం 
దలరి యిట్లని విలాపంబు సేసె. 76 
ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= అని అంటూ; ఒయ్యన+జయ్యన= మెల్లగా 
మెల్లగా; తొలంగన్‌+చనినన్‌= దూరంగా పోగా; ఆ+దురాత్ముండు= ఆ 


చెడ్డవాడు (ఆ రావణుడు); అతిభయంకరంబుగాన్‌= మిక్కిలి భీతికలిగే 
టట్టుగా; జంకించి= బెదరేటట్లుగా చేసి; ఆ+మగువన్‌= ఆమెను(ఆసీతను); 


రామోపాఖ్యానం 73 


పట్టికొని= (బలాత్కారంగా) పట్టుకొని; గగనంబునకున్‌= ఆకసానికి; 
ఎగసి=ఎగిరి; లంకాపుర+అభిముఖండు+ఐ= లంకానగరం వైపు మొగం 
కలవాడై; అరుగన్‌+తొడంగినన్‌= పోసాగగా; ఆ+ఇంతి= సీతాదేవి; 
ఎంతయున్‌= మిక్కుటంగా; తలరి= ఆవేదనచెంది; ఇట్టు+అని, ఈ విధంగా 
పలుకుతూ; విలాపంబు+చేసెన్‌= ఆ|క్రోశించింది. 


తాత్సర్యం: ఆ విధంగా రావణుడిని అధిక్షేపిస్తూ సీతాదేవి అతడికి దూరంగా 
మెలమెల్లగా తొలగిపో సాగింది. అంతట రావణుడు ఆమెను బెదిరించి 
భయంకరంగా ఆమెను పట్టుకొని ఆకసానికి ఎగిరి లంకాపట్టణం వైపు 
పోసాగాడు. అప్పుడు సీతాదేవి మిక్కుటమైన ఆవేదనతో ఈ రీతిగా 
ఆ|క్రోళించింది. 


ఉ. 'దేవతలార! యో ధరణిదేవతలార! జగత్రయోన్నత్రుం 
డై వెలుంగొందు రామునికులాంగన జానకి నేను; నన్నుమో 
హావిలు. డొక్క రక్కసు6 డనర్గళుండై కొనిపోయెడుం; గృపం 
గావరె! పుణ్యమున్‌ యశము౦. గైకొనరే! యిదె మీకు మైక్కెదన్‌' 77 


ప్రతిపదార్హం: దేవతలార!= ఓవేల్పులారా! ఓధరణి, దేవతలార!= 
ఓపుడమివేల్పులారా- ఓబ్రాహ్మణులారా!; జగత్‌+ త్రయ+ ఉన్నతుండు+ఐ= 
మూడులోకాలలో గొప్పవాడై; వెలుంగొందు= ప్రకాశించే; రామునికుల+ 
అంగనన్‌= శ్రీరాముడిభార్యను; ఏను= నేను; జానకిన్‌= జనకరాజుకూతురను 
- సీతను; నన్నున్‌= నన్ను; మోహ+ఆవిలుండు= కామంచేత కలగినవాడు; 
ఒక్క రక్కసుండు= ఒక రాక్షసుడు; అనర్గళుండయ+ఐ= అడ్డు లేనివాడై స్వేచ్చతో 
కూడినవాడై; కొనిపోయెడున్‌= బలాత్కారంగా తీసికొనిపోతున్నాడు; కృపన్‌= 
దయతో; కావరె= కాపాడరా? (కాపాడండి); పుణ్యమున్‌= సుకృతాన్ని; 
యశమున్‌= కీర్తిని; కైకొనరే= (గ్రహింపరా (దయచేసి నన్ను రక్షించి పుణ్యాన్ని 
కీర్తిని ఆర్జించండి); ఇదె= ఇదుగో; మీకున్‌= మీకు; మొైక్కెదన్‌= 
నమస్కరిస్తున్నాను. 


/డ్మ రామోపాఖ్యానం 


తాత్పర్యం: 'ఓ వేల్పులారా! ఓ బ్రాహ్మణులారా! మూడులోకాలలోనూ 
గొప్పవాడై వెలుగొందే శ్రీరాముడిభార్యను నేను. జనకుడి కూతురిని సీతను. 
కాముకుడైన ఒకరాక్షసుడు నన్ను బలాత్కారంగా పట్టుకొని ఈ విధంగా 
తీసికొని పోతున్నాడు చూడండి. ఇతడిని అడ్డగించేవారు లేరా? దయచేసి 
నన్ను కాపాడండి. దీనురాల నయిన నన్ను రక్షిస్తే మీకు పుణ్యం, కీర్తి 
లభిస్తాయి. ఇదుగో మీకు నమస్కరిస్తున్నాను. 
క. అని యేడ్వంగ6ం దద్వచనము । 

లనఘుండు గిరిగహ్వరాంతరాలయగతుందై 

విని యరుణసుతుండు తేజో । 

ఘనుండు జటాయు వను పక్షి కారుణ్యమునన్‌. 78 


ప్రతిపదార్థం: అని+ఏడ్వంగన్‌= అని (సీతాదేవి) విలపించగా; తత్‌+ 
వచనములు= ఆ సీతయొక్క మాటలు; అనఘుండు= పాపంలేనివాడు, 
పుణ్యాత్ముడు; గిరి, గహ్యర+అంతర+ఆలయ, గతు(డు+ఐ= కొండగుహ 
లోపల నున్న ఆవాసంలో ఉన్నవాడై; తేజస్‌+ఘనుండు= దేదీష్యమాన మైన 
కాంతితో శోభిల్లే గొప్పవాడు; అరుణ, సుతుండు= అరుణుడికొడుకు; 
జటాయువు+అనుపక్షి= జటాయువు అనే పేరుగల పెద్దగ్రద్ద; విని= ఆలకించి; 
కారుణ్యమునన్‌= జాలితో. 

తాత్పర్యం: ఆవిధంగా సీతాదేవి బిగ్గరగా ఆక్రోశించటం విని, అరుణుడి 
కొడుకు అయిన జటాయువు అనే పక్షిరాజు- పుణ్యాత్ముడు, దేదీష్యమాన 
మైన కాంతితో ప్రకాళించేవాడు, కొండగుహ లోపల నివసించేవాడు జాలితో. 
క. ఎటజికలు గల కులశైలము । 

తెజంగు మెయిన్‌ రయము మెజయ దివికి నెగసిబె 


ట్టుఖుము జలధరముక్రియ ను । 
క్కటి భువనం బెల్ల నద్రువ నార్దుచు. గడిమిన్‌. 79 


రామోపాఖ్యానం 75 


ప్రతిపదార్థం: ఎఅకలు+కల= రెక్కలుకల; కులశైలము, తెజంగు మెయిన్‌= 
కులపర్వతంవలె; రయము= వేగం; మెజయన్‌= ్రకాశించగా; దివికిన్‌= 
ఆకసానికి; ఎగసి= ఎగిరి; బెట్ట్ర+ఉజుము= మిక్కుటంగా గర్జన చేస్తూ; 
జలధరము[క్రియన్‌= మేఘంవలె; ఉక్కు+అజీ= బలంచెడి; భువనంబు+ 
ఎల్లన్‌= జగము అంతయును; అ(ద్రువన్‌= అదరగా; ఆర్భుచున్‌= అరచుచు; 
కడిమిన్‌= శౌర్యంతో. 


తాత్పర్యం: రెక్కలు గల కులపర్వతంవలె వేగంగా వెడలివచ్చి ఆకసానికి 
ఎగిరి వేఘంవలె గర్జిస్తూ మిక్కుటమైన పౌరుషం ్రకాశించేటట్టుగా, జగత్తంతా 
అదరేటట్టుగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: (1)అలం: ఉపమ. (2) కులపర్వతాలు ఏడు. అవి భూమిని భరించేవి 
అని సనాతనసంప్రదాయం. 1. మహేంద్రం, 2. మలయం, 3. శుక్తిమంతం, 4. 
గంధమాదనం, 5. వింధ్యం, 6. పారియా(త్రం, 7. సహ్యం. (39) అదద్రువ- ॥ 
నగణం; ఇచట అ- గురువు కాదు; “అ తేల్చి పలకాలి. (4ఉ) జటాయువు- 
ఎఅకలు గల కులపర్వతంవలె వినువీథికి ఎగసినట్టు కవి వర్షన. పర్వతానికి 
రెక్కలు ఉండవు. ఇక- కులపర్వతం రెక్కలు గలిగితే ఎట్టుంటుందో అట్టాఉన్నది 
జటాయువు- అని వర్షన. 


ఉ. 'ఓిరి దురాత్మ! యా యబల నోడక యేటికిం బట్టినాండ? వం 
భోరుహనేత్ర విడ్వు; మెట వోయిన. బ్రాణము. గొందు నింక; ను 
గ్రారివిభేదివిక్రము జటాయు నెజటుంగవె?' యంచు దర్వదు 
ర్వారుండు వీ/క6 దా/3 సురవర్గవిఘాతకు నద్దశాననున్‌. 80 


ప్రతిపదార్హం: ఓరిదురాత్మ!= ఓరి దుష్టుడా (రావణా[); ఈ అబలన్‌= ఈ 
వనితను, బలంలేని ఆడుదానిని (సీతను); ఓడక= జంకక; ఏటికిన్‌= 
ఎందుకు; పట్టినాండవు= అపహరించావు; అంభోరుహనేత్రన్‌- అంభస్‌+రుహ, 
నేత్రన్‌= పద్మాలవంటి కన్నులు కలదానిని (ఈవనితను); విడ్వుము= 


76 రామోపాఖ్యానం 


విడువుము; ఎట+పోయినన్‌= నీవు ఎటు వెళ్ళినను; ['ప్రాణమున్‌*కొందున్‌= 
(నీ అసువులను గైకొంటాను, నిన్నుచంపుతాను; ఇంకన్‌= ఇంతవరకును; 
ఉ(గ్ర+అరి, విభేది, విక్రమున్‌= భయంకరు లైన శత్రువులను సంహరించే 
పరాక్రమం కలవాడిని; జటాయువున్‌= జటాయువును; ఎజుంగవె= తెలియవా; 
అంచున్‌= అని పలుకుతూ; దర్శశ+దుర్యారుండు= గర్వంచేత వారించ నలవి 
కానివాడు; ఆ+దశ+ఆననున్‌= ఆ పదితలలు కల రావణుడిని; సుర, 
వర్గవిఘాతకున్‌= వేల్పుల సముదాయానికి మిక్కుటమైన హాని కలిగించేవాడిని 
రావణుడిని; వీళన్‌= ఉత్సాహంతో; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: “ఓరీ, దుష్టుడా! ఈ ఆడుదానిని ఎందుకు చెరబట్టావురా? 
పద్మాలవంటి కన్నులు గల ఈమెను విడిచిపెట్టుము; నీవు నన్ను తప్పించుకొని 
పారిపోలేవు. నీవు ఎటుపోయినా నేను నిన్ను పట్టుకొని సంహరిస్తాను. 
భయంకరమైన శత్రువర్గాన్ని చీల్చిచెండాడే పరాక్రమంగల జటాయువును 
నేను; నన్ను నీవు ఎరుగవా?” అంటూ దర్శంతో చేరి వేలుపులకు హాని 
కలిగించే ఆ రావణుడిని ఉత్సాహంతో ఎదుర్కొన్నాడు. 


మ. ఘనపక్షాహతులం బ్రకాండపరిఘాఘాతంబులం దీవ్రశా 
తనఖోచ్చేదములం బ్రదీప్త్రశరవేధక్రీడలం గ్రూరచం 
చునిపాతంబుల. బ్రౌధకుంతముఖవిస్వ్పోటంబులం దళత్చగేం 
ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్పూర్తి నొప్పెం గడున్‌. 81 


ప్రతిపదార్హం: ఘన, పక్ష+ఆహతులన్‌= గొప్పవైన రెక్కలదెబ్బలచేతను; 
ప్రకాండపరిఘ+ ఆఘాతములన్‌= నిడివి అయిన ఇనుపకట్ట గుదియలతో 
కొట్టటంచేతను; తీవ్ర, శాత, నఖ+ఉత్‌+ఛేదములన్‌= గాఢమైన వాడిఅయిన 
గోళ్ళతో రక్కుటలచేతను; ప్రదీప్త, శరవేధశ్రీడలన్‌= వాడియైన బాణాలచేత 
బాధించటం అనే ఆటలచేతను; [క్రూరచంచుని పాతంబులన్‌= కఠినమైన 
ముక్కుతో పొడవటంచేతను; ప్రౌఢ, కుంత, ముఖ విస్పోటంబులన్‌= ముదురు 


రామోపాఖ్యానం 777 


మొనగలిగిన ఈటెపోటులచేతను; తత్‌, ఖగ+ఇంద్ర, నిశాట+ఇం(ద్రుల, 
పోరు= ఆ పక్షిరాజు (జటాయువు) రాక్షసరాజు (రావణుడు) ల యుద్దం; 
సాధన, సమత్వ, స్పూర్తిన్‌= పరికరాల యొక్క సమానత్త్సం అగుపించటంలో; 
కడున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= శోభిల్లింది. 


తాత్పర్యం: పక్షులలో (శ్రేష్టుడు అయిన జటాయువుకూ నిశాచరులలో శ్రేష్టుడు 
అయిన రావణాసురుడికీ జరిగిన భయంకరమైన యుద్దంలో సాధనసమత్వం 
(ప్రయోగించిన పరికరాలలో సామ్యం) గోచరించింది. పక్షీంద్రుడు 
తనరెక్కలతో కొట్టాడు. రాక్షసేంద్రుడు ఇనుపకట్ల గుదియలు ప్రయోగించాడు. 
యట లు లా 
జటాయువు వాడియైన గోళ్లతో రక్కినాడు. రావణుడు వాడి అయిన బాణాలను 
ఉపయోగించాడు. పక్షి వెరపుగొలిపే ముక్కుతో చీరినాడు. రక్కసుడు నిడివిగల 
-ఈటెను విసిరాడు. 


చ. పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత 
స్పుటితశరీరు.డై బహుళశోణితధారలు మేన. గ్రమ్మంగాం 
దటసముపాంతనిర్గ౪తధాతురసారుణసాంద్రనిర్ట రో 
తృటకులశైలలీల దశకంఠుండు నిల్చె నకుంఠితస్థితిన్‌. 82 


ప్రతిపదార్హం: దశకంఠుండు= పదికంఠాలు కల రావణుడు; పటు, తర, పక్షి 
పక్ష ముఖ, పాద, నఖ, ప్ర, వి, ఘాత, ఖండిత, స్పుటిత, శరీరుండు+ఐ= 
మిక్కుటంగా పక్షియొక్కరెక్కలవలన, ముక్కువలన, పాదాలవలన, గోళ్ళవలన 
తగిన దెబ్బలుగలిగి బాగుగా నరుకబడి చిట్లిన దేహం కలవాడై; బహుళ, 
శోణితధారలు= పెక్కు నెత్తురు చారలు; మేనన్‌= దేహంలో, క్రమ్మగాన్‌= 
ఆవరించగా; తట, సముపాంత, నిర్గళిత, ధాతు, రస+అరుణ, సాంద్ర, 
నిర్బ్వర+ఉత్కట, కులళైల, లీలన్‌= గట్టు సమీపంలో వెలికిజారిన 
మణిశిలలచేత ఎర్రనై దట్టమైన సెలయేళ్ళతో విరివిఅయిన కులపర్వతంవలె; 
అకుంఠిత, స్థితిన్‌= మొక్కవోని ధైర్యంతో; నిల్ఫెన్‌= నిలబడ్డాడు. 


78 రామోపాఖ్యానం 


తాత్పర్యం: జటాయువుచేత మార్కొనబడిన రావణుడు కులపర్వతంవలె 
శోభిల్దాడు. జటాయువు తనరెక్కలచే, ముక్కుచే, పాదాలచే, గోళ్లచే, గీరి 
రావణుడిశరీరంనుండి నెత్తురు కారేటట్టు చేశాడు. తీరసమీపాన గల 
గైరికాదిధాతువులతో కలిసి ఎర్రబడిన నీళ్ళతో ప్రవహించే సెలయేళ్ళతో 
గూడిన కులపర్వతంవలె శోభిల్లుతూ రావణుడు ధీరుడై జటాయువును 
ఎదుర్కొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. పూర్ణోపమ. 
వ. తదనంతరంబ. 83 
తాత్పర్యం: అటు పిమ్మట. 
క. తెఅపి గని దానవేశ్వరు. | 
డుఅక కృపాణమున నాఖగోత్తము నెజకల్‌ 


నటజికినం గూలె నతం డిల । 
నఅవజలై పవనహతమహాభ్రమ పోలెన్‌. 84. 


ప్రతిపదార్దం: తెజపి+కని= (పోరులో) కొంతవిరామాన్ని గమనించి; 
దానవ+ఈశ్వరుండు= రాక్షసప్రభువు; ఉజణక= లెక్కచేయక కృపాణమునన్‌= 
కత్తితో) ఆ ఖగ+ఉత్తము+ ఎజకల్‌= ఆ పక్షీంద్రుడిరెక్కలు; నజకినన్‌= 
ఖండించగా; అతండు= ఆతడు (జటా యువు); పవనహతమహా+ 
అభ్రము+అ, పోలెన్‌= గాలిచేత కొట్టబడిన పెద్ద మేఘంవలె; అజవజలు+ఐ= 
తుత్తునియలు అయి; ఇలన్‌= భూమిపై; కూలెన్‌= పడిపోయాడు. 


తాత్పర్యం: ఆ పోరాటంలో కొంత విరామాన్ని గమనించి, రాక్షసప్రభువు 
రావణుడు తన కత్తిని ఎత్తి సులువుగా ఆ పక్షిరాజు అయిన జటాయువుయొక్క 
రెక్కలను తుత్తునియలుగా ఖండించాడు. అప్పుడు ఆ జటాయువు గాలిచేత 
కొట్టబడిన గొప్పమేఘంవలె ముక్కలుముక్కలుగా చెదరి పడ్డాడు. 


రామోపాఖ్యానం 70 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు జటాయువుం గూల్చి రావణుం డధికరయంబున నరుగునెడ 
జానకి తనకు దిక్కెన్వరు లేమిం జేసి నిరాశయై యొక్కశైలశ్యంగంబు 
నందు. గొందటు వానరులు మెలంగుచున్నంగని, తన కట్టిన పుట్టంబు 
కొంగు సించి భూషణంబులు ముడిచి తత్రదేశంబున వైచెం; బంక్తి 
వదనుండును లంకాపురంబునకుం జని యం దశోకవనమధ్యంబున 
నాసుమధ్య నునిచి, తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె; 
నిట రాఘవుండు మాయామ్మగంబు వధియించి మగుడం జనుదెంచు 
వాండు దన కెదురుగా వచ్చు లక్ష్మణుం గని “రాక్షస గోచరం బైన వనంబున 
జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి' తని పలుకుటయు, సుమిత్రా 
నందనుండు ధాత్రీతనయ తన్ను నవమానించి పలికిన తెజంగు సెప్పిన, 85 


ప్రతిపదార్థం: ఇట్టు= -ఈరీతిగా; జటాయువున్‌+కూల్ళి= జటాయువును 
సంహరించి; రావణుండు= రావణుడు; అధిక, రయంబునన్‌= మిక్కుటమైన 
వేగంతో; అరుగు+ఎడన్‌= వెడలుతున్నప్తుడు; జానకి= జనకుడికూతురు- 
సీత; తనకున్‌, దిక్కు= తనకు సాయం; ఎవ్వరున్‌= ఎవరును; లేమిన్‌+చేసి= 
లేకపోవటంచేత; నిరాశణఐ= ఆస లేనిది అయి; ఒక్క శైలశ్చంగంబునందున్‌= 
ఒక పర్వతంయొక్క కొనభాగంలో; కొందజు వానరులు= కొన్ని కోతులు; 
మెలంగుచున్నన్‌= సంచరిస్తూ ఉండటం; కని= చూచి; తనకట్టిన పుట్టంబు= 
తాను ధరించిన చీర; కొంగు+చించి= చివరిభాగం చింపి; భూషణంబులు= 
ఆభరణాలు; ముడిచి= కట్టకట్టి; తత్‌+ప్రదేశంబునన్‌= ఆ స్థలంలో; వైచెన్‌= 
పడవేసింది; పంక్తివదనుండును= పదితలలుకలవాడును- రావణుడును; 
లంకాపురంబునకున్‌= లంకాపట్టణానికి; చని= వెల్లి; అందున్‌= 
(ఆలంకాపురంలో); అశోకవన మధ్యంబునన్‌= అశోకవృక్షాలతో నిండిన 
ఉద్యానవనంలో; ఆ సుమధ్యన్‌= అందమైన నడుము కలదానిని- సీతను; 


80 రామోపాఖ్యానం 


ఉనిచి= ఉంచి; తదీయరక్షణ+అర్ధంబు= ఆమెనుకాపాడటం కొరకై; రాక్షసీ, 
నివహంబున్‌= ఆడురక్కసి గుంపులను; నియోగించెన్‌= ఏర్పాటు చేశాడు; 
ఇట= ఇక్కడ (ఈకథలో ఇచట అంటే దండకారణ్యంలో పర్షశాలదరిని); 
రాఘవుండు= శ్రీరాముడు; మాయా, మృగంబు= మాయలేడిని; వధియించి= 
సంహరించి; మగుడన్‌+చనుదెంచువాండు= తిరిగి (ఆశ్రమానికి) వచ్చేవాడు; 
తనకున్‌+ఎదురుగాన్‌ వచ్చు= తనకు ఎదురుగా అరుగుదెంచే; 
లక్ష్మణున్‌+కని= లక్ష్మణుడిని చూచి; రాక్షస, గోచరంబు+అయిన= రక్కసులు 
నివసించేదైన; వనంబునన్‌= అడవిలో; జానకిన్‌= సీతను; ఒంటి+ఉనిచి= 
ఒంటరిగా విడిచిపెట్టి; వచ్చి= అరుగుదెంచి; తప్పు+చేసితి(వి)= దోషం చేశావు; 
అని పలుకుటయున్‌= అని (రాముడు) చెప్తుటయు; సుమిత్రా, నందనుండు= 
సుమిత్రకొడుకు- లక్ష్మణుడు; ధాత్రీతనయ= భూదేవి కూతురు- సీత; 
తన్నున్‌= తనను (లక్ష్మణుడిని); అవమానించి= అగౌరవం చేసి; పలికిన 
తెణంగు= మాటాడినతీరు; చెప్పినన్‌= వచించగా. 


తాత్పర్యం: ఈవిధంగా జటాయువును నం౦హరించి రావణుడు 
మిక్కిలివేగంతో పోతూ ఉండగా, సీత తనకు ఇంక సాయం చేసేవారు 
ఎవరున్నూ లేరని నిరాశపడి, ఒక కొండళశిఖరంపై కొంతమంది వానరులు 
విహరిస్తూ ఉండటం చూచి, ఆ శిఖరంమీద పడేటట్టుగా తన ఆభరణాలను 
చీరచెంగు చించి మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను గైకొని 
లంకాపురానికి చేరి అందుగల అశోకవనంలో ఆమెను ఉంచాడు. ఆమెను 
సంరక్షించటానికై రాక్షసప్రీలను కొంతమందిని నియమించాడు. ఇట 
దండకారణ్యంలో శ్రీరాముడు మారీచుడిని సంహరించిన పిదప తమ 
పర్షశాలకు వెళ్లుతున్నాడు. మార్గమధ్యంలో లక్ష్మణుడు ఎదురువచ్చాడు. అప్పుడు 
శ్రీరాముడు- “రాక్షసులు నిండిఉండే దండకారణ్యంలో సీతను ఒంటరిగా 
విడిచిపెట్టి రావటం తప్పు సుమీ” అని హెచ్చరించాడు. లక్ష్మణుడు సీత 
తనను నిందించిన తీరు శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడి హృదయంలో 
ఆందోళన అధికమయింది. 


రామోపాఖ్యానం 81 


మధురాక్కర 
కనకమృగ మట్లు దను దవ్వుగాం ద్రిప్పి తెచ్చుటకు, 
వనజముఖి నేకతమ శూన్యవనమునయం దునిచి 
వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన 
ననఘు. డెంతయు వగచుచు నరిగి నాశ్రమమునకు. 86 


ప్రతిపదార్థం: కనక, మృగము= బంగారులేడి; అట్టు= ఆరీతిగా; తనున్‌= 
తనను (శ్రీరాముడిని); దవ్వుగాన్‌= దూరంగా; త్రిప్పి= సంచరింపజేసి; 
తెచ్చుటకున్‌= తీసికొని రావటానికిన్నీ; వనజముఖిన్‌= పద్మంవంటి ముఖం 
కలదానిని- సీతను; ఏకతము+అ= ఒంటరిగా; శూన్యవనమునందున్‌= 
ఎవరున్నూ లేని (నరసంచారం లేని) అడవిలో; ఉనిచి= ఉంచి; వెనుకన్‌= 
(తాను వెళ్లిన మార్గం) వెంబడి; వచ్చిన= అరుదెంచిన; విధమునకున్‌= 
తీరుకు; మదిలోనన్‌= చిత్తంలో; అనఘుండు= పాపరహితుడు- శ్రీరాముడు; 
వగచుచున్‌= విచారిస్తూ; ఆశశమమునకున్‌= తాను నివసించే తోటవిడిదికి, 
పర్షశాలకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: బంగరులేడి తనను అడవిలో దవుదవ్వులకు కొనిపోయినందుకూ, 
పద్మంవంటిముఖంగల సీతను ఒంటరిగా నరసంచారం లేని ఆ అడవిలో 
విడిచిపెట్టి తన వద్దకు సోదరుడు లక్ష్మణుడు వచ్చినందుకూ అంతరంగంలో 
చింతిల్లుతూ పుణ్యాత్ముడైన శ్రీరాముడు తన ఆ(శ్రమానికి తిరిగి వచ్చాడు. 


విశేషం: మధురాక్కర పాదంలో వరుసగా 1 సూర్యగణం 3 ఇంద్రగణాలు, 1 
చంద్రగణం ఉంటాయి. నాల్లవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం 
ఉన్నది. 

వ. అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె సీతావి 
హీనంబయి యున్న పర్ధగ్భహంబుం గనుంగొని రాఘవుండు మూర్చితుందై, 


82 రామోపాఖ్యానం 


లక్ష్మణ ప్రయత్నంబున. గొండొకవడికిం దెలివొందె; నంత నయ్యన్నయుం 
దమ్ముండును దత్రదేశంబుల యందు సుందరిం దడవుచుం జనువారు 
ముందట. 8/7 


ప్రతిపదార్థం: అట్టు+చని= ఆ విధంగా నడచి; చేతనా, రహితంబు+ఐన= 
కదలిక మెదలిక లేనట్టి (అసువులు పాసిన); శరీరంబునున్‌+పోలెన్‌= 
దేహంవలె; సీతా విహీనంబు+అయి+ఉన్న= సీత లేనిది అయిఉన్న; 
పర్షగ్భహంబున్‌= ఆకులతో నిర్మించిన ఇంటిని; కనుంగొని= చూచి; 
రాఘవుండు= రఘువంశంలో పుట్టినవాడైన రాముడు; మూర్చితుండు+ఐ= 
స్పృహ కోలుపోయినవాడు అయి; లక్ష్మణ'ప్రయత్నంబునన్‌= లక్ష్మణుడు చేసిన 
కృషివలన; కొండొక వడికిన్‌= కొంతసేపటికి; తెలివి+ఒందెన్‌= తేరుకొన్నాడు; 
అంతన్‌= అటుమీద; ఆ+అన్నయున్‌, తమ్ముండును= ఆ అ(గ్రజుడును, 
లక్ష్మణుడును; తత్‌+ ప్రదేశంబుల+అందున్‌= ఆయాచోటులలో; సుందరిన్‌= 
సౌందర్య వతిని- సీతను; తడవుచున్‌= వెదకుతూ; చనువారు= వెళ్ళేవారు; 
ముందటన్‌= ఎదుట. 


తాత్పర్యం: రామలక్ష్మణులు ఆ విధంగా ఆందోళన చెందుతూ నడిచి 
సీత లేని పర్షశాలను ప్రాణం లేని దేహంవలె నున్నదానిని చూచారు. రాముడు 
ఆ శూన్యపర్లకుటీరాన్ని కాంచి మూర్చిల్ట్హాడు. లక్ష్మణుడు శీతలోపచారాలు 
చేయగా కొంతతడవుకు శ్రీరాముడు తేరుకొన్నాడు. అంతట ఆ అన్నదము శు 
ఇరువురును ఆయా ప్రదేశాలలో సీతాదేవిని వెదకుకొంటూ వెళ్ళుతున్నారు. 
ములధటః 


విశేషం: అలం: ఉపమ. 


తే. కులిశపాతభంగుర మైన కులనగంబు । 
కరణి. బడియున్న గృధ్రంబు. గాంచి బుద్ది 


రామోపాఖ్యానం 83 


నదియు రాక్షస్సమాయయౌ నని తలంచి | 
యేయ సమకట్టుటయు విహగేంద్రు. డెటింగి. 88 


ప్రతిపదార్థం: కులిశపాతభంగురము+ఐన= వజ్రం (దెబ్బ) పడటంచేత 
పగిలినది అయిన; కుల, నగంబు= కులపర్వతం; కరణిన్‌= వలె; పడి+ఉన్న= 
నేలపై కూలి ఉన్న; గృధ్రంబున్‌= గద్దను; కాంచి= చూచి; బుద్దిన్‌= చిత్తంలో; 
అదియున్‌= (ఆ గద్దయును); రాక్షసమాయ+జాన్‌+అని= రక్కసుల మోసమే 
అని; తలంచి= భావించి; ఏయన్‌= బాణంతో కొట్టటానికి; సమకట్టుటయున్‌= 
పూనుకోగా; విహగ+ఇంద్రుండు= పక్షులలో ్రేష్టుడు- జటాయువు; ఎటింగి= 
తెలిసికొని. 

తాత్పర్యం: వజ్రాయుధం యొక్క దెబ్బతో కుప్పకూలిన కులపర్వతంవలె 
నేలపై పడిఉన్న గొప్పగద్దను చూచి అదికూడా రక్కసులు కల్పించిన మోసంగా 
భావించి, రామలక్ష్మణులు బాణాలను ప్రయోగించటానికి ఉద్యుక్తులైనారు. 
అంతట ఆసంగతి [గ్రహించి వారలతో ఆ జటాయువు ఇట్టా పలికాడు. 


విశేషం: (1 అలం: ఉపమ (2) పురాణకథ : పూర్వకాలంలో పర్వతాలు 
రెక్కలు కలిగి విహరిస్తూ ఉండేవట. అవి ఎక్కడ వ్రాలితే అక్కడ జనపదాలు, 
పొలాలు, అడవులు నాశనమౌతూ ఉండటంవలన దేవేంద్రుడు తన 
వజ్రాయుధంతో సంధించి ఆ కొండల రెక్కలను ఖండించాడు. 


క. 'ఓయయ్యలార! యేను జ। 
టాయు వనంబరంగు పక్షి నరుణతనయు.డన్‌ 
మీయయ్య దశరథక్షితి | 
నాయకునకు. బ్రియసఖుండి నావుడు వారల్‌. 89 


ప్రతిపదార్థం: ఓ+అయ్యలార!= ఓ ఆర్యులారా- ఓరామలక్ష్మణులారా!; 
ఏను= నేను; జటాయువు+అనన్‌+*పరయు= జటాయువు అనే పేర పిలువబడే; 


84 రామోపాఖ్యానం 


పక్షిన్‌= పక్షిని, అరుణతనయుండన్‌= అరుణుడి పుత్రుడను; మీ+అయ్య= 
మీతండ్రి; దశరథ, క్షితి, నాయకునకున్‌= దశరథమహారాజుకు; ప్రియసఖుండన్‌= 
ఇష్టుడ నయిన మిషత్రుడను; నావుడున్‌= అనవుడు, అని చెప్పగా; వారల్‌= 
వారు, శ్రీరామలక్ష్మణులు. 


తాత్సర్యం: 'ఓ ఆర్యులారా! శ్రీరామలక్ష్మణులారా! నేను జటాయువు అనే 
పక్షిని. అరుణుడి కుమారుడను. మీ తండ్రి దశరథమహారాజుకు మిత్రుడను” 
అని చెప్పాడు. అంతట శ్రీరామలక్ష్మణులు. 


విశేషం: అరుణుడు= అనూరుడు- సూర్యుడి సారథి, గరుత్మంతుడి అన్న. 


వ. డాయ నరుగుదెంచుటయు నతండు వారితో రావణుండు వైదేహిం 
గొనిపోవుటయు. దదర్ధంబై తాను నద్దనుజుం దొడరి పెనంగుటయుం 
జెప్పి యావల రావణుం డరిగినదెస నెజింగించి విగతజీవుం డయ్యె: 
నయ్యిరువురు నప్పులు(గుజేనికి నతిగౌరవంబున నగ్నిసంస్కారాదికరణీ 
యంబులు నిజజనక నిర్విశేషంబుగా నాచరించి దక్షిణాభిముఖులై చని 
చని. 90 


ప్రతిపదార్థం: డాయన్‌+అరుగుదెంచుటయున్‌= సమీపంగా రావటమున్నూ; 
అతండు= అతడు (ఆ జటాయువు); వారితోన్‌= రామలక్ష్మణులతో; 
రావణుండు; వైదేహిన్‌= సీతను (విదేహరాజు కూతురును); కొనిపోవుటయున్‌= 
తీసికొని వెళ్ళటమున్నూ; తత్‌+అర్థంబు+ఐ= అందుకొరకై;) తాను= తాను 
(జటాయువు); ఆ+దనుజున్‌= ఆ రాక్షసుడిని (రావణుడిని; తొడరి= పూని; 
పెనంగుటయున్‌= పోరాడటమున్నూ; చెప్పి= వచించి; ఆవలన్‌= ఆ పిదప; 
రావణుండు; అరిగిన= వెళ్ళిన; దెసన్‌= దిక్కును; ఎటింగించి= తెలిపి; 
విగత, జీవుండు+అయ్యెన్‌= పోయిన జీవం కలవాడు అయ్యాడు, 
మరణించాడు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు- రామలక్ష్మణులు; ఆ+పులుగు 


రామోపాఖ్యానం 85 


టేనికిన్‌= ఆ పక్షిరాజుకు (జటాయువుకు); అతి, గౌరవంబునన్‌= గొప్పభక్తితో; 
అన్నిసంస్కార+ఆది, కరణీయంబులు= దహనం చేయటం మున్నగు 
(దినవార) క్రియలు: నిజ, జనక, నిర్విశేషంబుగాన్‌= తమయొక్క తండ్రితో 
సమానంగా; ఆచరించి= చేసి; దక్షిణ+అభిముఖులు+ఐ= దక్షిణదిక్కుగా 
మొగాలు కలవారై; చని, చని= వెళ్ళి వెళ్ళి. 


తాత్పర్యం: రామలక్ష్మణులు జటాయువును సమీపించి నిలిచారు. అంతట 
ఆ షక్షిరాజు వారితో రావణుడు సీతను కొనిపోవటాన్నీ, తాను ఆ అత్యాచారాన్ని 
ఎదుర్కొని పోరాడి రెక్కలు కోల్పోయి నేలగూలటాన్నీ వివరించి చెప్పి, 
మరణించాడు. అంతట రామలక్ష్మణులు ఇరువురు తమ తండ్రితో 
సమానంగా భావించి జటాయువుకు అన్నిసంస్కారాలు చేసి అంత్యక్రియలు 
నిర్వర్తించారు. జటాయువువలన రావణుడు దక్షిణదిక్కుకు పోయాడని 
తెలిసికొని తాముకూడ దక్షిణదిశగా పయనంచేయసాగారు. 


ఉ. ఉరమునయందు. గన్నులు. బృథూదరదేశమునందు నోరు బ్ర 
స్పురితభుజద్వయంబుం గులభూమిధరోన్నతభావముం గరం 
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ 
స్మరుండగుచున్నవాని6 బటుసత్తుుం గబంధునిం గాంచి రచ్చటన్‌.91 

ప్రతిపదార్దం: అచ్చటన్‌= ఆ ప్రదేశంలో; ఉరమునయందున్‌= వక్షంలో; 
కన్నులున్‌; పృథు+ఉదరదేశమునందున్‌= విస్తార మైన కడుపు ఉన్న చోటులో; 
నోరున్‌= నోరున్నూ; ప్రస్ఫురిత, భుజ, ద్వయంబున్‌= బాగా విస్తరించిన 
రెండు బాహువులున్నూ; కుల, భూమిధర+ఉన్నతభావమున్‌= కులపర్వతం 
వంటి జాన్నత్యాన్నీ; కరంబు= మిక్కిలి; ఉగ్రము+ఐన= భయంకర మైన; 
వికృత+ఆకృతితోడన్‌= వికారమయిన రూపంతో; అశేష సత్త్వ ఘస్మరు. 
డు= పెక్కుజంతువులను చంపి తినేవాడు; అగుచున్నవానిన్‌= అయినవాడిని; 
పటుసత్తున్‌= మిక్కుటమైన బలం కలవాడిని; కబంధునిన్‌= కబంధుడు 
అనేవాడిని; కాంచిరి= చూచారు. 


86 రామోపాఖ్యానం 


తాత్పర్యం: రామలక్ష్మణులు, అచట వికృతమైన రూపం గల కబంధుడిని 
చూచారు. ఆ కబంధుడికి కన్నులు వక్షంలో ఉన్నవి. పెద్దకడుపులో నోరు 
ఉన్నది. మిక్కిలి పొడవైన బాహువులతో కులపర్వతంవలె ఎత్తైన, మిగుల 
భీతిని గొల్పే వికార స్వరూపంతో ఉన్నాడు. అమిత బలంగల ఆ కబంధుడు 
పెక్కుజంతువులను చంపి పొట్టనింపుకొనే గొప్ప తిండిపోతు. 


ఆ. అక్కబంధు. డామిషార్దియై లక్ష్మణుం | 

బట్టికొనియె బాహుబల మెలర్వ్ప; 

నతండు గడువిషణ్డు(డై 'యన్న! నను జూడు” | 

మనుచు రాము€ జూచి యనియె మజియు. 92 
ప్రతిపదార్థం: బాహుబలము+ఎలర్బ్పన్‌= చేతులశక్తి శోభిల్లేటట్టుగా; 
ఆ+కబంధుండు; ఆమిష+అర్థి+ఐ= మాంసాన్ని కోరినవాడై; లక్ష్మణున్‌+ 
పట్టికొనియెన్‌= లక్ష్మణుడిని పట్టు కొన్నాడు; అతండు= లక్ష్మణుడు; కడున్‌= 
మిక్కిలి; విషణ్హుండు+ఐ= విచారంతో కూడిన వాడై; అన్న!= అగ్రజా, 
శ్రీరామా!; ననున్‌= నన్ను; చూడుము= అరయుము; అనుచున్‌= అంటూ; 
రామున్‌= రాముడిని; చూచి; మజియున్‌= వెండియు; అనియెన్‌= 
పలికాడు. 
తాత్పర్యం: ఆ కబంధుండు మాంసాహారం కొరజ్రై అన్వేషిస్తూ యాదృచ్చికంగా 
లక్ష్మణుడిని పట్టుకొన్నాడు. లక్ష్మణుడు కబంధుడి బాహుబంధాన్ని 
విడిపించుకొనలేక పోయాడు. కబంధుడి బలం అట్టిది! అంత లక్ష్మణుడు 
విషాదంతో నిండిన చిత్తం కలవాడై “అన్నా! శ్రీరామా! నన్ను చూడుము. 
నేను ఎట్టి దుఃస్థితిలో చిక్కానో!" అని చెప్పి, ఇంకా ఇట్లా పలికాడు. 


శ్రీరాముడు కబంధు. డను రాక్షసుం జంపుట (సం. 3-263-27) 


సీ. 'మహనీయసామ్రాజ్యమహిమ వాయుటయును, । 
బితృమరణంబు, నాభీలవిపిన 


రామోపాఖ్యానం 87 


భూముల. గడుదు:ఃఖమున. జరించుటయు, వై। 
దేహి గోల్పడి వగందిరుగుటయును, 
దుది. బోయి యే నిట్టు దొడరి యీ దానవు । 
వాత. జిక్కుటయును వగవ నీకు. 
బైపయి€ బెక్కులాపద లయ్యె నక్కట! । 
ధరణీశ! నీవు నా ధరణిసుతయు. 


ఆ. గలసి పూజ్యరాజ్యగౌరవంబున వెలు. | 
గంగ నెలమి€ జూడ. గాన నైతి 
నేను దలంప నెట్టి హీనభాగ్యుండనో!' 
యనుచు ననుజు. డార్తి నదలుట యును. 93 


ప్రతిపదార్హం: ధరణీ+-ఈశ!= రాజా, శ్రీరామా! మహనీయసా(మ్రాజ్య 
మహిమ= గొప్పు దైనది, విస్తరించినది అయిన రాజ్యం యొక్క గౌరవం; 
పాయుటయును= వదలిపోవటమున్నూ; పితృ మరణంబున్‌= తండ్రి 
చనిపోవటమున్నూ; అభీల, విపిన, భూములన్‌= భయంకరమైన అడవి 
ప్రదేశాలలో; కడున్‌= మిక్కుటమైన; దుఃఖమునన్‌= ఆవేదనతో; చరించుట 
యున్‌= తిరుగుటయున్నూ; వైదేహిన్‌= సీతను; కోల్పడి= పోగొట్టుకొని; 
వగన్‌= దుఃఖంతో; తిరుగు టయును= సంచరించటమున్నూ; తుదిన్‌+ పోయి= 
చిట్టచివరకు; ఏన్‌= నేను; ఇట్టు= ఈరీతిగా; తొడరి= కడగి; ఈదానవు 
వాతన్‌= ఈరాక్షసునినోటికి; చిక్కటయును= వశం కావటమున్నూ; వగవన్‌= 
ఆలోచించగా; నీకున్‌= ఓరామా! నీకు; పై+పయిన్‌= ఒకదానిపై మరొకటి; 
పెక్కులు= అనేకాలైన; ఆపదలు+అయ్యెన్‌= కష్టాలు సం(ప్రాప్తాలయ్యాయి; 
అక్కట= అయ్యో! ఎంత దురవస్థ వాటిల్లింది; నీవున్‌= నీవును; ఆ 
ధరణిసుతయున్‌= భూమికి కూతురు అయిన సీతాదేవియున్నూ; కలసి= 
కూడి; పూజ్య, రాజ్య, గౌరవంబునన్‌= ఆరాధించదగిన రాజ్యమర్యాదలతో; 
వెలుగంగన్‌= ్రకాశించగా; ఎలమిన్‌= సంతోషంతో; చూడన్‌+కానన్‌+ 


88 రామోపాఖ్యానం 


ఐతిన్‌= దర్శింపజాలకపోయాను; నేను= నేను; తలధన్‌= యోచించగా; 
ఎట్టి= ఎటువంటి; హీనభాగ్యుండన్‌+ఓ= దురదృష్టవంతుడనో కదా; అనుచున్‌= 
అని అంటూ; అనుజుండు= తమ్ముడు (లక్ష్మణుడు); ఆర్తిన్‌= దుఃఖంతో; 
అడలుటయును= కలతచెందినవాడు కాగా. 


తాత్పర్యం: 'అ(గ్రజా, శ్రీరామా! నీకు ఆపదలపై ఆపదలు దాపురించాయి. 
భోగభాగ్యాలతో తులతూగే రాజ్యం తొలగిపోయింది. తండ్రిగారు 
మరణించారు. భయంకరమైన అడవులలో తిరుగాడవలసి వచ్చింది. 
చిట్టచివరకు దురదృష్టదశకు పరాకాష్టగా- నేను ఈ రాక్షసుడికి చిక్కాను. 
ఇక ఈతడు నన్ను తన పొట్టనపెట్టు కొంటాడు. అయ్యో! శ్రీరామచంద్రా! 
నీవును నీదేవియైన సీతాదేవియు పట్టాభిషేకం చేసికొని, రాజలాంఛనాలతో 
శోభిల్లే సుందరదృశ్యాన్ని కనులపండువుగా కాంచలేక“పోయానుగదా! ఇక 
నావంటి దురదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడా?” అంటూ లక్ష్మణుడు విచారంతో 
కలతచెందాడు. 


తే. విగతసంభ్రము. డై రామవిభుండు గడంి । 
“యన్న! లక్ష్మణ! యోడకుమన్న యేను 
గలుగ నీ కేల యాపద గలుగనేర్దు? 
ననుచు గ్రక్కున నిశితమహాసి వెలికి. 94 


ప్రతిపదార్థం: రామవిభుండు= రామరాజు; విగతసంభ్రముండు+ఐ= పోయిన 
తత్తరపాటు కలవాడై, ధైర్యం కలవాడై; కడంగి= పూని; అన్న! లక్ష్మణ!= 
'ప్రేమపాత్రుడ వైన లక్ష్మణా! ఓడకుము+అన్న!= భయపడవద్దయ్యా!; ఏను= 
నేను; కలుగన్‌= ఉండగా; నీకున్‌= నీకు; ఆపద= కీడు; ఏల కలుగనేర్చున్‌= 
ఎందుకు ఏర్పడుతుంది; అనుచున్‌= అని అంటూ; [గ్రక్కునన్‌= వేగంగా; 
నిశిత, మహా+అసి= వాడి అయిన గొప్పకత్తిని; 'పెటికి= (ఒరనుండు బయటకు 


లాగి. 


రామోపాఖ్యానం 89 


తాత్పర్యం: శ్రీరాముడు ఎట్టి తత్తరపాటు చెందకుంండా ధీరుడై నిలిచి 
'ప్రియమైన తమ్ముడా! లక్ష్మణా! నేను ఉండగా నీకు ఎట్టి కీడు వాటిల్లదు' 
అంటూ ఒరనుండి గొప్పదైన తన కత్తిని తీశాడు. 


వ. ఆరక్కసు డాచేయిం దునియ వ్రేసిన లబ్బమోక్షణుండయి లక్ష్మణుండు 
జ్‌ గే ఆపే 

ప్రకటసైంహికేయ దంష్ర్రాయంత్ర విముక్తుండయిన తిగ్మభానుండునుం 

బోలె. బ్రదీప్తుండయి తీక్ష్యకౌక్షేయకంబున6 దదీయ దక్షిణబాహు 

ఖండనంబు సేసి పార్వద్వయంబు భేదించిన నాక్షణంబ కబంధుండు 

దివ్యరూపధరుం డగుటయుం గని రాఘవుండు విస్మితుందై. 95 


ప్రతిపదార్థం: ఆ, రక్కసు, డా, చేయిన్‌= ఆ రాక్షసుడియొక్క ఎడమచేతిని; 
తునియన్‌(వ్రేసినన్‌= ఖండించగా; లబ్బమోక్షణుండు+ అయి= పొందిన విముక్తి 
కలవాడు అయి (విముక్తి పొందినవాడై); లక్ష్మణుండు= లక్ష్మణుడు; ప్రకట, 
సైంహికేయదం్ష్రా, యంత్ర, విముక్తుండు+అయిన= తేటతెల్లంగా కనుపించిన 
రాహువుయొక్క కోరలు అనే మరనుండి విడిచిపెట్టబడిన; తిగ్మ, 
భానుండునున్‌+పోలెన్‌= తీక్షణమైన కిరణాలు కల సూర్యుడివలె; 
(ప్రదీప్తుండు+అయిజ= వెలుగొంది; తీక్ష్‌ణ+కౌక్షేయకంబునన్‌= వాడి అయిన 
కత్తిచేత; తదీయ, దక్షిణ, బాహు, ఖండనంబు+చేసి= ఆతడియొక్క (ఆ 
కబంధుడియొక్క) కుడిచేతిని నరికి; పార్యద్వయంబు= ప్రక్కలజంటను 
(కుడిప్రక్కగా, ఎడమ'(ప్రక్కగా ఉన్న ఉదరభాగాన్ని - అనగా చంకల క్రింది 
భాగాలను); భేదించినన్‌= చీల్చగా; ఆ, క్షణంబు+అ= ఆత్రుటిలోనే (వెంటనే); 
కబంధుడు; దివ్య, రూప, ధరుండు+అగుటయున్‌= దేవతలకు 
సంబంధించిన ఆకారం కలవాడు కావటం; కని= చూచి; రాఘవుండు= 
శ్రీరాముడు; విస్మితుండు+ఐ= అచ్చెరువును పొందినవాడై. 


తాత్పర్యం: శ్రీరాముడు కబంధుడి ఎడమచేతిని తనకత్తితో ఖండించాడు. 
వెనువెంటనే కబంధుడిబారినుండి విముక్తుడైన లక్ష్మణుడు రాహువుయొక్క 


90 రామోపాఖ్యానం 


కోరలనుండి విడివడిన సూర్యుడివలె ప్రకాశిస్తూ వాడికత్తిని తీసి కబంధుడి 
కుడిచేతినికూడ ఖండించి, వాడిపొట్టను ఇరుప్రక్కల చీల్చాడు. ఆక్షణంలోనే 
ఆరాక్షసుడు దివ్యరూపం ధరించి నిల్బాడు. శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. 


విశేషం: కౌక్షేయకం= కుక్షికిదగ్గరగా ధరించబడే కత్తి. సంశోధితప్రతిలో 
గౌక్షేయకంఅని ఉన్నది. అది అచ్చుపొరపాటు. పూర్వకాలంలో వీరులు తనపొట్టకు 
కత్తిని ఆత్మరక్షణకై ఉపయోగించేనిమిత్తం కట్టుకొంటూ ఉండేవారు. 


క. 'ఈవనమునందు రాక్షస । 

భావంబున నున్న నీకు. బ్రకటితదివ్య 

త్వావాప్తి యైన కారణ । 

మేవిధ? మనుటయును నాత. డిట్లని చెప్పెన్‌. 96 
ప్రతిపదార్థం: ఈవనమునందున్‌= ఈ అరణ్యంలో; రాక్షసభావంబునన్‌= 
రక్కసివై; ఉన్న= ఉన్నటువంటి; నీకున్‌= నీకు; ప్రకటిత దివ్యత్వ+అవాప్తి= 
తేటతెల్ల మైన దేవతాస్వరూపం పొందటానికి; ఐన, కారణము= అయిన హేతువు; 
ఏవిదము= ఏరీతిగా ఏర్పడింది అనుటయునున్‌= (అని రాముడు) 
(ప్రశ్నించటమున్నూ!; ఆత(డు= అతడు (దివ్యరూపం తాల్చిన కబంధుడు); 
ఇట్టు+అని= ఈరీతిగా; చెప్పెన్‌= వచించాడు. 


తాత్పర్యం: 'ఓ దివ్యపురుషుడా! నీవు ఇంతవరకు ఈ అడవిలో 
రాక్షసరూపంలో రాక్షసజీవితాన్ని గడపి ఉన్నావుకదా! ఇప్పుడు నీకు ఈ 
దివ్యరూపం ఏవిధంగా సం్రాప్తించింది?' అని శ్రీరాముడు ప్రశ్నించాడు. 
అంతట దివ్యరూపం తాల్ళి నిల్చిన భూతపూర్వ కబంధుడు ఈ రీతిగా 
పలికాడు. 


వ. ఏను విశ్వావసుం డను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి 
రాక్షసత్వంబు నొంది మీవలన శాపమోక్షంబు వడసితి; రావణుం డను 
రక్కసుండు జానకిం గొనిపోయి, లంకానగరంబున నునిచినవాండు; మీకు 


రామోపాఖ్యానం 0% 


హితోపదేశంబు సేసెద; నిట పోవంబోవ. బంపాబభిధానం బయిన 
సరోవరంబు గలదు; దాని యావల బుశ్యమూకం బనుశైలంబునందు 
వాలిసహోదరుండు సుగ్రీవుం డను వానరుండు సచివ చతుష్టయ 
సహితుండై యుండు; నతనితోడ సఖ్యంబు సేయుము; దానం జేసి నీకు. 
గార్యసిద్ధి యగు' నని పలికి గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్చం జనియె. 
; దదనంతరంబ యట చని చని. 9/7 


ప్రతిపదార్థం: ఏను= నేను; విశ్శావసుండు+అను= విశ్యావసుడు అనే పేరుకల; 
గంధర్వుండన్‌= గంధర్వుడను; బ్రహ్మశాపంబునన్‌+చేసి= (బ్రహ్మదేవుడి 
యొక్క శాపంవలన; రాక్షసత్వంబున్‌= రాక్షసభావాన్ని; ఒంది= పొంది; 
మీవలనన్‌= (ఓ రామా! ఓలక్ష్మణా!) మీవలన; శాపమోక్షంబున్‌= శాపంనుండి 
విడుదల; పడసితిన్‌= పొందాను; రావణుండు+అను= రావణుడు అనేపేరు 
కల; రక్కసుండు= రాక్షసుడు; జానకిన్‌= సీతను; కొనిపోయి= అపహరించి; 
లంకానగరంబునన్‌= లంక అనే పట్టణంలో; ఉనిచినవాండు= ఉంచాడు; 
మీకున్‌= (రామలక్ష్మణులైన) మీకు; హిత+ఉపదేశంబు+ చేసెదన్‌= మేలు 
కలిగించే మాటలను చెప్పుతాను; ఇట, పోవన్‌+పోవన్‌= ఇక్కడ నుండి 
వెళ్లగా వెళ్లగా, చాలాదూరం పయనించగా; పంపా+ అభిదానంబు+అయిన= 
పంప అనే పేరు కలిగిన; సరోవరంబు= సరస్సు; కలదు= ఉన్నది; 
దాని+ఆవలన్‌= ఆ పంపాసరోవరం దాటినపిదప; బుశ్యమూకంబు+అను, 
శైాలంబునందున్‌= బుశ్యమూకం అనేపేరు గల కొండమీద; వాలి 
సహోదరుండు= వాలియొక్క తమ్ముడు; సుగ్రీవుండు+అను= సుగ్రీవుడు 
అనే పేరు గల; వానరుండు= కోతి; సచివచతుషస్టయ, సహితుండు+ఐ= 
మంత్రులు నలుగురితో కూడినవాడు అయి; ఉండున్‌= నివసిస్తూ ఉంటాడు; 
అతనితోడన్‌= ఆ సుగ్రీవుడితో; సఖ్యంబు+ చేయుము= మైత్రి నెరపుము; 
దానన్‌+చేసి= దానివలన; నీకున్‌= నీకు; కార్యసిద్ధి+అగున్‌= కార్యం 
నెరవేరగలదు; అని పలికి= అని వచించి; వారిన్‌= వారిని (రామలక్ష్మణులను); 


92 రామోపాఖ్యానం 


వీడ్కొని= మర్యాద పూర్వకంగా సెలవు గైకొని; గంధర్వుండు= గంధర్వుడు; 
నిజ+ఇచ్చన్‌= తనయిచ్చ వచ్చిన చొప్పున; చనియెన్‌= వెళ్ళాడు; 
తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; చని చని= వెడలివెడలి (చాలదూరం 
(ప్రయాణం చేసి). 


తాత్పర్యం: 'నేను విశ్వావసుడు అనేపేరు గల గంధర్వుడను. 
(బ్రహ్మదేవుడిశాపం వలన నాకు రాక్షసజన్మ వచ్చింది. నేడు మీమూలంగా 
నాకు శాపవిమోచనం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు సీతను అపహరించి 
లంకాపట్టణానికి కొనిపోయాడు. మీమేలు కోరి నేను చెప్పే వాక్యాలు వినండి. 
ఇటనుండి బహుదూరం పయనించిన పిదప 'పంపి అనే పేరు గల సరోవరం 
చేరుతారు. ఆ సరస్సుకు కొంచెం దూరంలో బుశ్యమూకం అనేపేరు గల 
పర్వతం ఉన్నది. ఆ పర్వతంమీద వాలితమ్ముడు సుగ్రీవుడు అనే వానరుడు 
నలుగురు మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. మీరు ఆ సుగ్రీవుడితో స్నేహం 
చేయండి. దానివలన మీపని నెరవేరగలదు' అని చెప్పి ఆ గంధర్వుడు 
రామలక్ష్మణులవద్ద మర్యాదగా సెలవుతీసికొని ఇచ్చవచ్చినచోటికి వెళ్ళాడు. 
పిమ్మట రామలక్ష్మణులు బహుదూరం పయనించి. 


సీ. కమనీయకమలినీకహ్లారదళకేస । 

రాన్వితజలముల నర్ష్యువిధియు6 

దరళతరంగహస్తముల. బాద్యంబు, ను। 
న్మద చక్రసారసమధుపహంస 

రుతుల. బ్రియోక్తులు, రుచిరవానీర ని । 
వేశనచ్చాయల విశ్రమంబు 

మందసంచారితమారుతంబుల నురు। 
తాపనోదనమును దగిలి యెపుడు 


రామోపాఖ్యానం 93 


ఆ. నాచరించుచును సమంచితాతిథి జన । 
సేవనమున. దనదుజీవనంబు 
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం । 
బెదురం గాంచి రన్నరేంద్ర సుతులు. 98 


ప్రతిపదార్థం: ఆ+నర+ఇంద్ర సుతులు= ఆ రాజపుత్రులు (రామలక్ష్మణులు); 
కమనీయ, కమలినీ, కహ్లార దళ, కేసర+అన్విత, జలములన్‌= మనోహరాలైన 
తామరతంపరలతో, ఇంచుక తెలుపు ఇంచుక ఎజుపు రంగును గల 
సౌగంధికపుష్పాల యొక్క రేకులలోని కింజల్కాలతో కూడిననీళ్లతో; 
అర్భ్యవిధియున్‌= పూజాసత్కారానికి ఇచ్చే నీరును; తరళ తరంగహస్తములన్‌= 
మెరుస్తున్న కెరటాలు అనేచేతులతో; పాద్యంబున్‌= పాదాలు కడుగుకొనటానికై 
స్వాగతపూర్వకంగా ఇచ్చే నీరును; ఉన్మద, చక్ర సారస, మధుప, హంస, 
రుతులన్‌= బాగా మత్తిల్లిన చ(క్రవాకముల యొక్కయు, బెగ్గరుపక్షుల 
యొక్కయు, తుమ్మెదలయొక్కయు, అంచలయొక్కయు ధ్వనులచేత; 
'ప్రియోక్తులు= 'ప్రియ+ఉక్తులు= (యోగక్షేమాల నడిగే) మంచిమాటలును; 
రుచిర, వానీర, నివేశన+ఛాయలన్‌= ప్రకాశించే నీటిప్రబ్బలిచెట్లు సమకూర్చే 
విడిదిఇండ్లనీడలలో; విశ్రమంబు= విశ్రాంతి; మంద, సంచారితమారుతం 
బులన్‌= మెలమెల్లగా వీచే గాలులచేత; ఉరు, తాపనోదనమును= మిక్కుటమైన 
ఎండను తొలగించుటయును; తగిలి= పూని; ఎపుడున్‌= ఎల్లప్పుడును; 
ఆచరించుచును= చేస్తూ; సమంచిత+అతిథి, జనసేవనమునన్‌= ఒప్పిద 
మయ్యేటట్టుగా అతిథిజనులకు పరిచర్యచేయటంలో; తనదు= తనయొక్క; 
జీవనంబు=(1) (బ్రదుకు, (2జలం; ఫలమున్‌+ఒందన్‌+ఒప్తు= ఫలించే 
టట్టుగా శోభిల్లు: పంపాసరోవరంబు= పంప అనే పేరు గల సరస్సును; 
ఎదురన్‌= తమముందర; కాంచిరి= చూచారు. 


0క్త రామోపాఖ్యానం 


తాత్సర్యం: రాజపుత్రులైన ఆ రామలక్ష్మణులు తమకట్టెదురుగా ఉన్న 
పంపాసరోవరాన్ని చూచారు. ఆ పంపాసరోవరం సతతం అతిథి సత్కారం 
చేస్తూ తనజీవనం ధన్య మయ్యేటట్టు చేసికొంటున్నట్టు ఒప్పుతున్నది. 
పంపాసరస్సు ఎల్లప్పుడూ అతిథులకు అర్హ్యం సమర్పిస్తూ ఉన్నది. ఆ 
అర్హ్యజలం మనోహరా లైన తామరలచేతను, ఇంచుక తెలుపు ఇంచుక 
ఎణుపురంగు గల రేకులతో శోభిల్లే సౌగంధికపుష్పాల కింజల్కాలతో 
పుప్పాడులతో పరిమళిస్తూ ఉన్నది. ఇక, మెరసే కెరటాలు అనే చేతులతో 
అతిథులకు కాళ్ళుకడిగేనీటిని సమర్పిస్తూ ఉన్నది. అలాగే చ(క్రవాకములు, 
హంసలు మున్నగు జలపక్షుల ధ్వనులనే ప్రియోక్తులతో ఆదరిస్తూ ఉన్నది. 
తీరాలలోని పొదరిండ్ల నీడలనే విశ్రమన్దలాలను నిర్లేశిన్తున్నది. 
మందమారుతాలచే తాప్యశమను తొలగిస్తూ ఉన్నది. ఈ రీతిగా ఈ 
అతిథిసేవయే తనజీవనానికి ధన్యత కలిగించేటట్టు భావించేదిగా 
పంపాసరోవరం వారికి గోచరించింది! 


విశేషం: (1) అతిథిసేవాపరాయణత్వమే ఉత్తమసంస్కృతికి నికషాయమానం. 
'అతిథిదేవోభవి- సనాతన భారతీయసంప్రదాయాన్ని సూచించే ఉపనిషద్దుక్తి, 
(2) అలం: సంపూర్ణ రూపకం. పంపాసరోవరానికి ఆతిఖేయునకు ఇట 
అభేదాధ్యవసాయం హృదయంగమంగా వర్షించబడింది. (3) అలం: శేషు జీవనం 
అనగా అర్ధం (బ్రదుకు. అర్జాంతరం నీరు. ఆతిథేయునిపట్ట బ్రదుకు, పంపా 
సరోవరంపట్ట నీరు అన్వర్హం. (4) ఈ సీసపద్యం ప్రబంధపరమేశ్వరుడైన 
ఎజ్జనకు గల వర్షనాభినివేశానికి ఉదాహరణం. 

వన. ఆసరోవరతీరంబునం గౌసల్యానందనుండు తత్తద్విషయ విశేషోల్లా 
సంబుల వలనం గ్రొత్తయై చిత్తజానలంబు దరికొని చేతోవృత్తంబు 


నెరియింపం దొడంగిన. దాల్మి దొజంగి జానకిం బేర్కొని యాక్రందన 
వచనవివశుం డగుటయు, నతనికి లక్ష్మణుం డి ట్లనియె. 99 


రామోపాఖ్యానం 95 


ప్రతిపదార్హం: ఆ, సరోవర, తీరంబునన్‌= ఆ (పంపాొసరస్సుయొక్క 
ఒడ్డునందు; కౌసల్యానందనుండు= కౌసల్యకొడుకు- శ్రీరాముడు; తత్‌+ 
తత్‌+విషయ, విశేష+ ఉల్లాసంబుల వలనన్‌= ఆయా ఇంద్రియార్థములు 
విశేషమైన వికాసమును పొందినవగుట వలన; క్రొత్త+ఐ= వినూతన మైనట్టిదై; 
చిత్తజ+అనలంబు= మన్మథుడికి సంబంధించిన అన్ని- కామోద్రేకం; 
దరికొని= సం(క్రమించి; చేతస్‌+వృత్తంబున్‌= మానసికవ్యాపారాన్ని; 
ఎరియింపన్‌+తొడంగినన్‌= కలత చెందింప సాగగా; తాల్మి= ఓర్పు; 
తొణంగి= వీడి; జానకిన్‌+పేర్కొని= సీతను స్మరించి బిగ్గరగా పలవించి; 
ఆక్రందన, వచన, వివశుండు+ అగుటయున్‌= ఏడుస్తూ వశంతప్పినవాడు 
కాగా; అతనికిన్‌= రాముడికి; లక్ష్మణుండు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
వచించాడు. 


తాత్పర్యం: ఆ పంపాసరోవర తీరంలో ఉద్దీపనవిభావా లైన ఆయా మనోహం 

“పరిసరాలను చూచిన శ్రీరాముడు మన్మథభావవివశుడై సీతాదేవిని స్మరిస్తూ 
బిగ్గరగా ఎలుగెత్తి ఆమెను పేర్కొంటూ ఆ|క్రోశింపసాగాడు. అంతట 
లక్ష్మణుడు రాముడితో ఇట్టా పలికాడు. 


ఉ. 'పురుషవరేణ్య! యిట్లు మిముబోంటులకుం జనునయ్య? యాపదల్‌ 
వొరసినచో. గలంగుట; ప్రభుత్వ మెలర్ప6(గ6 దాల్మి యూంది దు 
స్తరతరమానసవ్యథలు దల్గుము; సంభృతపారుషుండ వై 
యరయుము దేవి యున్నయెడ యారసి కార్యము దీర్పు నేర్పునన్‌. 100 

ప్రతిపదార్థం: పురుష, వరేణ్య!= పురుషులలో శ్రేష్టుడవైనవాడా- శ్రీరామా!; 

ఆపదల్‌+ పొరసినచోన్‌= ఇడుమలు తారసిల్లినపుడు; కలంగుట= కలత 
చెందటం; మిము బోయటులకున్‌= మీవంటివారికి (మీవంటి మహానుభావులకు); 
ఇట్టు= ఈ రీతిగా; చనున్‌+ అయ్య= తగునా?; ప్రభుత్వము+ఎలర్బంగన్‌= 
పరిపాలన అతిశయించగా, అనగా ని[గ్రహం శోభిల్లేటట్టుగా; తాల్మి+ ఊం 
ది= ఓర్పు వహించి; దుస్తర, తర, మానసవ్యథలు= దాటటానికి మిక్కిలి 


96 రామోపాఖ్యానం 


కష్టమైన మనస్సులోని బాధలు; తల్గుము= (తలుగుము)= వదలిపెట్టుము; 
సంభృత, పౌరుషుండవు+ఐ= పౌరుషంగలవాడవు అయి; దేవి+ఉన్న+ ఎడ= 
(సీతా)దేవి ఉన్నచోటు; అరయుము= కనుగొనుము; ఆరసి= కనుగొని; 
నేర్పునన్‌= సామర్ధ్యంతో; కార్యము+తీర్పుము= పనిని నెరవేర్చుము. 
తాత్పర్యం: పురుషులలో (్రేష్టుడవైన శ్రీరామా! ఇక్కట్టులు దాపురించినపుడు 
మీవంటి మహానుభావులు కలతచెందరాదు. ఓర్పు వహించి ని[గ్రహంతో 
మనస్సులోని వెతలను పారద్రోలాలి. అదే పౌరుషం అనిపించుకొంటుంది. 
సీతాదేవి ఉన్నచోటు తెలిసికొనుము. తెలిసికొనినపిమ్మట నేర్పుతో కర్తవ్యం 
నెరవేర్చుము. 


ఆ. అధిప! శిష్యుండను సహాయుండు భృత్యుండ | 
నైన యేను గల్ల నాత్మ నీకు 
నేల వగవ?' నని మహీపతిచిత్తంబు । 
నలంత డిందుపటిచె నవరజుండు. 101 


ప్రతిపదార్హం: అధిప!= ఓరాజా, శ్రీరామా!; శిష్యుండను= నీవు చెప్పిన 
చొప్పున నడచుకొంటూ నీకడ జ్ఞానం, శీలం నేర్చుకొనటానికి చేరినవాడిని; 
సహాయుండన్‌= నీకు తోడుపడే వాడిని; భృత్యుండన్‌= సేవకుడను; ఐన= 
ఐనట్టి; నేను= ఏను; కల్గన్‌= ఉండగా; నీకున్‌= నీకు; ఆత్మన్‌= 
మనస్సులోపల; వగవన్‌+ఏల?= విచారించటం ఎందుకు?; అని= అని చెప్పి; 
మహీపతి చిత్తంబు= రాజుయొక్క అనగా శ్రీరాముడి యొక్క మనస్సులోని; 
అల(6త= వ్యాకులతను; అవరజుండు= తము్ముడు- లక్ష్మణుడు; 
డిందుపటిచెన్‌= తగ్గించాడు. 


తాత్పర్యం: ఓరాజా! శ్రీరామా! నేను నీకు శిష్యుడిని, భక్తితో ఆరాధించేవాడిని, 
తోడుపడేవాడిని, పరిచారకుడను. నేను నీప్రక్కన ఉండగా మనస్సులో నీవు 
ఎందుకు విచారపడాలి?' అని ఊరడించి తమ్ముడైన లక్ష్మణుడు శ్రీరాముడి 
మనస్సులోని కలవరాన్ని ఉపశమింపబేశాడు. 


రామోపాఖ్యానం 097 


వ. తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం గృతస్నాను 
లయి దేవపితృతర్పణంబులు సేసి చని ముందట నతిబహుళబలాహక 
వ్యూహసన్నాహ సమున్నతంబు లైన యభంగోత్తుంగ శృంగసముదయంబుల 
నఖిలగగన క్రోడపీడనంబు సేయుచున్న దాని బుశ్యమూకశైలంబు. జేరి 
తదుపకంఠ ప్రదేశంబున విశ్రమించి యున్నంత. 102 


ప్రతిపదార్హం: తత్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరును (రామలక్ష్మణులు); పంపాసరోవరంబునన్‌= పంప అనే సరస్సులో; 
కృతస్నానులు+అయి= చేయబడిన స్నానం కలవారై (స్నానం చేసినవారై); 
దేవపిత్సతర్పణంబులు+చేసి= దేవతలకును, చనిపోయిన తండ్రితాతలు 
మున్నగువారలు తరించటానికై ఇచ్చే నీళ్లను వదలటం ద్వారా శ్రాద్ధక్రియలు 
నిర్వహించి; చని= పయనం కొనసాగించి; ముందటన్‌= ఎదురుగా; అతి, 
బహుళ బలాహకవ్యూహసన్నాహసమున్నతంబులు+ఐన= తరవైన పెక్కు 
మేఘాల సముదాయాల చేరికగలవై, మిక్కిలి ఎత్తై ఉన్న; అభంగ+ఉత్తుంగ, 
శృంగసముదయంబులన్‌= వంకరటింకరలు లేకుండా నిటారుగా ఉన్న 
శిఖరాలయొక్క గుంపులచేత; అఖిల, గగన, (క్రోడ, పీడనంబు= సమస్తమైన 
ఆకాశంయొక్క వక్షానికి ఒరిపిడి; చేయుచున్నదానిన్‌= సలుపుచున్న దానిని; 
బుశ్యమూకశైలంబున్‌+చేరి= బుశ్యమూకం అనేపేరుగల పర్వతాన్ని చేరి; 
తత్‌+ఉపకంఠ; ప్రదేశంబునన్‌= ఆ (కొండయొక్క) సమీపంలో ఉన్న స్థలంలో 
- ఆ కొండచరియపై; విశ్రమించి+ఉన్నంతన్‌= అలపు దీర్భుకొనే సమయంలో. 


తాత్పర్యం: పిమ్మట, రామలక్ష్మణులు పంపాసరోవరాన్ని చేరి అందులో 
స్నానంచేసి వేల్పులకు, పితరులకు తర్పణాలు విడిచారు. పిదప ఆ సరోవరానికి 
ముందుగా ఉన్న బుశ్యమూకపర్వతాన్న చూచారు.ఎత్రెన ఆ పర్వతపు శిఖరాలు 
మిక్కిలి ఎత్తుగా, నిటారుగా ఉండి ఆకాశం యొక్క వక్షస్థలాన్ని 
రాచుకొంటున్నట్టుగా ఉన్నాయి. ఆ శిఖరాల మీద దట్టంగా మేఘాలు ఆవరించి 
ఉన్నాయి. వారు- ఇరువురు ఆ కొండను చేరి- ఆ కొండ సమీప ప్రదేశంలో 
అలపు తీర్చుకొనడానికి కూర్చున్నారు. 


98 రామోపాఖ్యానం 


సీ ఆ రాజపుత్రుల నారూఢతేజుల । 


వీరుల నున్నతోదారభుజుల€ 
గనుంగొని సుగ్రీవుం డనఘుం డగ్గిరిశ్ళంగ । 
ముననుండి తానును దన సచివులు. 
జింతించి వారివృత్తాంతము నెజుంగంగ | 
సంతతోత్సాహు ధీమంతు శౌర్య 
వంతు నుత్తము హిమవంతునింబోని య । 
త్యంతసుస్థిరు హనుమంతు. బనిచె; 


ఆ. నతండు నరిగి నృపతిసుతులతెఅం గెల్ల | 
నెలింగి వనచరేంద్రు నెలు6గంజెప్పి 
యుగ్రతేజుం డైన సుగ్రీవుతోం జెల్మి 
యొనర సంఘటించె మనుజపతికి. 103 


ప్రతిపదార్హం: ఆ రాజపుత్రులన్‌= ఆ రాచబిడ్డలను; ఆరూఢతేజులన్‌= 
దేదీష్యమాన మైన కాంతికల వారిని; వీరులన్‌= పరాక్రమవంతులను; 
ఉన్నత+ఉదార, భుజులన్‌= ఎత్తైనవి, గొప్పవి అయిన భుజాలు కలవారిని; 
అనఘు.డు= పాపం లేనివాడు; సుగ్రీవుండు= సుగ్రీవుడు అనే వానరరాజు; 
ఆ+గిరి, శృంగమునన్‌+ఉండి= ఆ కొండకొమ్మున నిలిచి ఉండి; తానును= 
తానున్నూ; తనసచివులున్‌= తనమంథత్రులున్నూ; కనుగొని= చూచి; 
చింతించి= ఆలోచించి; వారి, వృత్తాంతమున్‌= వారిసంగతిని; ఎజుగంగన్‌= 
తెలియటానికి; సంతత+ఉత్సాహున్‌= ఎడతెగని ఉత్సాహం కలిగినవాడిని; 
దీమంతున్‌= తెలివితేటలు కలవాడిని; శౌర్యవంతున్‌= పరాక్రమం కలవాడిని; 
ఉత్తమున్‌= మంచి వాడిని; హిమవంతునిన్‌+పోని= హిమవంతుని వలె; 
అత్యంత సుస్థ్రిరున్‌= మిక్కిలి స్టైర్యం కలవాడిని; హనుమంతున్‌= 
హనుమంతుడిని; పనిచెన్‌= నియోగించాడు; అతండున్‌= ఆ హనుమం 
తుడును; అరిగి= వెళ్లి (రామలక్ష్మణుల దగ్గరికి వెళ్లి; నృపతి, సుతుల, 


రామోపాఖ్యానం 0909 


తెణంగు+ఎల్లన్‌= రాజపుత్రుల (రామలక్ష్మణుల) తీరుతెన్నులన్నిటిని; 
ఎటింగి= తెలిసికొని; వన, చర+ఇంద్రున్‌= అడవిలో సంచరించే కోతులకు 
ప్రభువును- సుగ్రీవుడిని; ఎజు(గన్‌+చెప్పి= తెలిసేటట్టుగా వివరించి చెప్పి; 
మనుజపతికిన్‌= మానవుల రాజుకు శ్రీరాముడికి; ఉగ్ర తేజుండు+ఐన= 
మిక్కుటమైన వర్చస్సు కలవాడు అయిన; సుగ్రీవుతోన్‌= సుగ్రీవుడితో; చెల్మి= 
మైత్రి; ఒనరన్‌= ఒప్పిదంగా; సంఘటించెన్‌= ఏర్పరిచాడు. 


తాత్పర్యం: వానరులప్రభువూ పుణ్యాత్ముడూ అయిన సుగ్రీవుడు ఆ 
రాజపుత్రులైన శ్రీరాముడిని లక్ష్మణుడిని దేదీష్యమానమైన తేజస్సుతో 
వెలుగొందుతున్నవారిని ఎత్తైనభుజాలతో మహావీరులుగా కన్పిస్తున్నవారిని 
ఆ కొండకొమ్ముననుండి చూచాడు. అంతట ఆ సుగ్రీవుడు తన మంత్రులతో 
చర్చించి, ఆ రాజపుత్రులవృత్తాంతం తెలిసికొనటానికై హనుమంతుడిని 
నియోగించాడు. హనుమంతుడు సుగ్రీవుడి సచివుడు, పురుషకార్యం 
నిర్వహించటంలో లోకోత్తరకార్యాలను సాధించటంలో స్థిరమైన సంకల్పం 
కలవాడు, మేధావి, పరాక్రమం కలవాడు. మంచివాడు. చలించనిచిత్తం 
కలవాడు, స్టైర్యంలో హిమాలయపర్వతంవంటివాడు ఆ హనుమంతుడు- 
సుగ్రీవుని దూతగా ఆ రాజపుత్రులవద్దకు వెళ్లి, వారి సమాచారం సేకరించి, 
తేజస్వి అయిన సుగ్రీవుడిని గూర్చి వారికి తెలిపి, సుగ్రీవుడికి శ్రీరాముడికి 
స్నేహం సంఘటించాడు. 

నిశేషం: (1) అలం: ఉపమ. ధైర్యం గల వీరుడిని చలించని కొండతో పోల్చటం 
పరిపాటి. హనుమంతుడు హిమవంతుడితో ఇట పోల్చబడ్డాడు. (2) పూర్వకాలంలో 


రాయబారిగా రాజకార్యాలను తీర్చు సచివుడికి ఉండవలసిన లక్షణాలు ఇట 
హనుమంతుడి పరంగా పేర్కొనబడ్డాయి. 


న. సుర్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమ ముందటం బడినం 
దారు గైకొని సంగ్రహించియున్న భూషణ నిచయంబు రామునకు 
నివేదించినం జూచి, యతండు సముత్సుకుండై వానికి వానరైశ్వర్యంబు 


100 రామోపాఖ్యానం 


ప్రతిశ్రుతంబు సేసి తదీయశత్రుం డైన వాలిం జంప. బ్రతిజ్ఞ సేసె; 
గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు సహాయంబుగా నొడంబడియె; 
నంతట నందటుం గూడికొని వాలి నివాసం బైన కిష్కంధానగరంబున 
కరిగి; రప్పుడు భానుసూనుండును. 104 


ప్రతిపదార్థం: సుగ్రీవుండును= సుగ్రీవుడుసయితం; మున్ను= అంతకు 
ముందు; సీతా, పరిత్యక్తంబు+ఐ= సీతాదేవిచేత విడువబడినదై; తమ 
ముందటన్‌+పడినన్‌= తమ యెదుట పైనుండి క్రిందకు పడగా; తారు= 
తాము (సుగ్రీవాదివానరులు); కైకొని= స్వీకరించి; సంగ్రహించి+ఉన్న= 
దాచిఉంచిన; భూషణనిచయంబున్‌= ఆభరణాల సముదాయాన్ని, 
రామునకున్‌= శ్రీరాముడికి; నివేదించినన్‌= సమర్పించగా; అతండు= అతడు 
- శ్రీరాముడు; సముత్సుకుండు+ఐ= మిక్కుటమైన ఉద్వేగాన్ని పొందినవాడై; 
వానికిన్‌= అతడికి - సుగ్రీవుడికి; వానర+ఐశ్వర్యంబు= కోతులయొక్క 
ప్రభుత్వం; ప్రతిశ్రుతంబు చేసి= వాగ్దానం కావించి (సంపాదించిపెట్టటానికి 
అంగీకరించి); తదీయశత్రుండు+ఐన= ఆతడియొక్క (సుగ్రీవుడియొక్క) 
విరోధి అయిన; వాలిన్‌= వాలిని; చంపన్‌= సంహరించటానికై; ప్రతిజ్ఞ+చేసెన్‌= 
శపథం గైకొన్నాడు; కపి+ ఈశ్వరుండును= కోతులరేడును-సుగ్రీవుడును; 
జానకిన్‌= సీతను; తెచ్చుటకున్‌= తీసికొనిరావటానికి (రావణుడి చెణనుండి 
విడిపించి తేవటానికి; సహాయంబు+కాన్‌= సాయం చేయటానికి; 
ఒడంబడియెన్‌= సమ్మతించాడు; అంతట= అటుపిమ్మట; అందణున్‌= 
అందరును (రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అతని సచివులును); 
కూడికొని= కలసి; వాలినివాసంబు+ఐన= వాలి నివసించే చోటు అయిన; 
కిష్కింధా నగరంబునకున్‌= కిష్కింధ అనే పేరు కల పట్టణానికి; అరిగిరి= 
వెళ్ళారు; అప్పుడు= ఆసమయంలో; భానుసూనుండును= సూర్యుడికొడుకు- 
సుగ్రీవుడును. 


తాత్పర్యం: అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడికి సీతాదేవి ఆభరణాలమూటను 
సమర్పించాడు. సీత అంతకుముందు రావణుడిచేత కొనిపోబడేటప్పుడు 


రామోపాఖ్యానం 101 


తనసొమ్ములను మూట కట్టి వానరులు సంచరిస్తున్న బుశ్వమూకపర్వతంమీద 
పడవేసింది గదా! శ్రీరాముడు సీతఆభరణాలను చూచి మిక్కుటమైన 
ఉద్వేగాన్ని చెంది ఆ మూటను దాచి తన కిచ్చిన సుగ్రీవుడికి ప్రత్యుపకారం 
చేయటానికి నిశ్చయించి, వానరరాజ్యాన్ని సుగ్రీవుడికి చెందేటట్టుగా 
చేయటానికి సు[గ్రీవుడిశత్రువు అయిన వాలిని సంహరించటానికి శపథం 
చేశాడు. కోతులరేడు అయిన సుగ్రీవుడు సీతను రావణుడిచెరనుండి విడిపించే 
కార్యంలో సాయం చేయటానికి సమ్మతించాడు. అంతట వారందరూ కలిసి 
వాలిరాజధాని పట్టణమైన కిష్కింధకు వెళ్ళారు. అప్పుడు రవిసుతుడైన సుగ్రీవుడు. 


విశేషం: రామాయణగాథలో నవీనవిమర్శకుల దృష్టిని మిక్కుటంగా ఆకర్షించిన 
సన్నివేశం వాలిసంహారం. శ్రీరాముడి శీలానుశీలనంలో మిక్కిలిప్రాముఖ్యం 
వహించిన చర్చనీయాంశం కూడ వాలివధయే. శ్రీరాముడు వాలిని సంహరిం 
చటంలోని జౌచిత్యమేమిటి? శ్రీరాముడు తననుగురించి రామాయణంలోనే 
ఇతరులు ఏవిధంగా భావించినప్పటికి తానుమాత్రం దశరథుడిపుత్రుడు అయిన 
మానవమాతత్రుడిగనే భావించుకొంటున్నట్టు వచించాడు. సీతావియోగభారంతో 
శ్రీరాముడు బుశ్యమూకాన్ని చేరాడు. అప్పుడు అతడికి సుగ్రీవుడితో మైత్రి 
ఏర్పడింది. అది యాదృచ్చిక సంఘటన. మిత్రుడి శత్రువు తనకుగూడ శత్రువే 
అని భావించటం ఆదర్శమి(త్రధర్మం. 


క. వాలిగృహద్వారంబున । 

వాలి మదం బెస6గ నార్ది వారక బాహా 

స్పాలనము సేయుటయు విని । 

వాలి మహారోషదుర్నివారోద్ధతుం డై. 105 
ప్రతిపదార్దం: వాలిగృహద్యారంబునన్‌= వాలియొక్క ఇంటికడపముందర; 
వాలి= [క్రిందికి దిగి; మదంబు+ఎసంగన్‌= గర్వం అతిశయించేటట్లుగా; 
ఆర్చి= పెనుకేక లిడి; వారక= ఉడుగక; బాహా+స్పాలనము+చేయుటయు= 
బుజాలపై చరచటం; విని= ఆలకించి; వాలి= వాలి; మహా, రోష్క 


102 రామోపాఖ్యానం 


దుర్నివార+ఉద్రతుండు+ఐ= గొప్పకోపం గలిగి, వారించటానికి వీలులేని 
గర్వంతో అతిశయించినవాడై. 


తాత్పర్యం: సుగ్రీవుడు గర్వించినవాడై వాలి ఇంటికడపముందు నిలిచి, 
తన బాహువులను చేతులతో చరచి, చప్పుడుచేయటం విని, వాలి కోపంచేత, 
వారించటానికి వీలులేని పరాక్రమంచేత ఉప్పాంగినవాడై. 


వ. సమరసన్నాహం బమర వెలువడంబోయిన6 దదీయవల్లభ యగు 
తార యతని వారించి యిట్లను; 'నేంటిచందంబు సూడ సుగ్రీవుండు 
బలవత్సహా యుండై వచ్చినవా( డది యెట్లనిన దశరథనందనుం డైన 
రాముండు రావణుచేత నపహృతదారుం డయి, నిజసహోదరుం డగు 
లక్ష్మణుండును దానును సుగ్రీవ సహాయత్వం బపేక్షించి యతనికార్యంబు 
దీర్పంబూనె నని వింటి; నదియునుంగాక మహాబలు లైన మైందద్వివిదులు 
నతిలోకపారుషుం డయిన హనుమయు బ్రసిద్ధబుద్ధి యగు 
జాంబవంతుండును వానికి మంత్రులై యుండుదురు; గావున నీ విప్పుడు 
గయ్యంబునకు.€ బోక నా కిష్టంబు గా' దనిన, నవ్వుచు నవ్వనచర 
వీరుండు. 106 


ప్రతిపదార్థం: సమర సన్నాహంబు+అమరన్‌= యుద్దానికి ముందుచేసే 
ప్రయత్నాలు శోభిల్లగా, కవచం మున్నగు ఆహార్యాలను అమర్చుకొని; 
వెలువడన్‌+పోయినన్‌= పో బోగా; తదీయ, వల్లభ+అగు= వాలియొక్క 
భార్య అయిన; తార= తార అనే ఆమె; అతనిన్‌= వాలిని; వారించి= ఆపి; 
ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పింది; నేంటి, చందంబు+చూడన్‌= ఈరోజు 
(సుగ్రీవుడి) వైఖరి గమనించగా; సుగ్రీవుండు= సుగ్రీవుడు; బలవత్‌+ 
సహాయుండు+ఐ= సామర్ధ్యం గలవారి తోడ్పాటు కలవాడై; వచ్చిన వాండు= 
వచ్చాడు; అది= (ఆ విషయం); ఎట్టు+అనినన్‌= ఏవిధంగా తెలుసు అని 
అడిగితే; దశరథనందనుండు= దశరథమహారాజు కొడుకు అయిన; 
రాముండు= రాముడు; రావణుచేతన్‌= రావణుడిచేత; అపహృతదారుండు+ 


రామోపాఖ్యానం 103 


అయి= అపహరించబడిన భార్య కలవాడై; నిజ, సహోదరుండు+అగు= 
తనయొక్క తమ్ముడు అయిన లక్ష్మణుండును; తానును= తానును, 
శ్రీరాముడును; సుగ్రీవనహాయత్వంబు= సుగ్రీవుడియొక్క తోడ్పాటు; 
అపేక్షించి= కోరి; అతనికార్యంబున్‌= సుగ్రీవుడియొక్క పనిని; తీర్చన్‌= 
నెరవేర్చటానికి; పూనెను+అని= పట్టుపట్టాడు అని; వింటిన్‌= విన్నాను; 
అదియునున్‌+కాక= అంతేకాక; మహాబలులు+ఐన= గొప్పబలం కలవారు 
అయిన; మైంద ద్వివిదులును= మైందుడు, ద్వివిదుడును; అతిలోక 
పారుషుండు+అయిన= లోకాతీతమైన పరాక్రమం కలవాడు అయిన; 
హనుమయున్‌= హనుమంతుడును; ప్రసిద్దబుద్ధి*అగు= గొప్పమేధావిగా కీర్తి 
వడసిన; జాంబవంతుండును; వానికిన్‌= సుగ్రీవుడికి; మంటత్రులు+ఐ= 
సచివులు అయి; ఉండుదురు= ఉంటారు; కావునన్‌= కాబట్టి; నీవు+ఇప్తుడు= 
నీవు ఈ సమయంలో; కయ్యంబునకున్‌= యుద్దానికి; పోక= వెళ్ళటం; 
నాకు+ఇష్టంబు+కాదు= నాకు సమ్మతం కాదు; అనినన్‌= అని (తార) 
వచించగా; ఆ+వనచర, వీరుండు= ఆ కోతులజాతికి చెందిన శూరుడు 
(వాలి); నవ్వుచున్‌= నవ్వుతూ. 

తాత్పర్యం: వాలియుద్దానికి పోయేటప్పుడు కావలసినయత్నాలను చేసి 
బయలుదేరటానికి చూస్తుండగా, అతడిభార్య అయిన తార, అతడిని ఆపి 
ఈ విధంగా అన్నది. 'సుగ్రీవుడి వైఖరి ఈనాడు వేరేవిధంగా కన్పిస్తున్నది. 
ఆతడికి వెనుక ఏదో గొప్ప బలం (ప్రోత్సాహంగా ఉన్నట్టు తేలుతున్నది. నేను 
విన్నమాట ఒకటి ఉన్నది. దశరథమహారాజుకొడుకు శ్రీరామచంద్రుడు, అతడి 
తమ్ముడితో కలిసి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రావణుడు శ్రీరాముడి 
భార్యను అపహరించాడు, శ్రీరాముడికి సుగ్రీవుడు సాయం చేయటానిక్తీ, 
సుగ్రీవుడికి శ్రీరాముడు తోడ్పడటానికీ పరస్పరమైత్రితో మెలగటానికీ వారలకు 
అంగీకారం కుదిరిందట. అంతేకాక, సుగ్రీవుడికి గొప్ప బలళశాలులైన 
మైందుడు, ద్వివిదుడు, లోకోత్తరపరాక్రమశాలి అయిన హనుమంతుడు, 


104 రామోపాఖ్యానం 


మేధావులలో మేటి అయిన జాంబవంతుడును తోడ్పడగలరు. ఇప్పుడు నీవు 
సుగ్రీవుడితో యుద్దంచేయటం నాకు సమ్మతం కాదు”. తారమాటలు విని 
వాలి నవ్వాడు. 


క. ఆవనిత వచనములుసు। 
గ్రీవవిషయపక్షపాతకృత్రిమములుగా 
భావించి యాదరింపక । 
తా వెడలె ననూనబాహుదర్చం బెస6ంగన్‌. 107 


ప్రతిపదార్థం: ఆ, వనిత, వచనములు= ఆ తారయొక్కమాటలు; సుగ్రీవ, 
విషయ, పక్షపాత, కృత్రిమములుగాన్‌= సుగ్రీవుడినిగూర్చిన ప్రస్తావనకు 
సంబంధించి అభిమానం చూపే కల్పితాంశాలుగా; భావించి= తలపోసి; 
ఆదరింపక= సరకు గొనక; అనూన, బాహుదర్చంబు= గొప్పదైన 
పరాక్రమగర్వం; ఎసంగన్‌= అతిశయించగా; తాన్‌= తాను (వాలి); వెడలెన్‌= 
బయలుదేరాడు. 
తాత్పర్యం: తార మాటాడినవాక్యాలు, ఆమె సుగ్రీవుడియెడ గల అభిమానం 
చొప్పున లేనిపోని ఊహలతో కల్పించినవి అని తలపోసి, ఆ వాలి 
పరా[క్రమగర్వంతో ముందుకు సాగాడు. 
వ. ఇట్లు వెడలి కట్టెదుర నున్న సుగ్రీవుం జూచి యి ట్లనియె. 108 
తాత్పర్యం: ఈవిధంగా, బయలుదేరి తనకు ఎదురుగా ఉన్న సుగ్రీవుడిని 
చూచి వాలి ఇట్లా పలికాడు. 

వాలిసుగ్రీవుల యుద్ధము (సం. 3-264-27) 


తే. 'ఓరి దుష్టాత్మ! యే నిట్లు పోరం బెక్కు। 
మాటలు లెగువంగ సిగ్గటి పాయుచుండు 
నట్టి నీ కున్న యునికిన యిట్టలముగ । 
నిట్టి బీర మెక్కడనుండి పుట్టె జెపుమ!' 109 


రామోపాఖ్యానం 105 


ప్రతిపదార్థం: ఓరి దుష్ట+ఆత్మ!= ఓరీ నీచుడా! ఏను= నేను; ఇట్టు= 
ఈరీతిగా; పోరన్‌= యుద్ధంలో; పెక్కుమాజులు= అనేకపర్యాయాలు; 
ఎగువంగన్‌= తరిమి తరిమి కొట్టగా; సిగ్గఅటీ= సిగ్గు నళించి (సిగ్గులేక); 
పాయిచుండు+అట్టి= పారిపోతూఉండేటి; నీకున్‌= నీకు; ఉన్న+ఉనికిన= 
ఉన్నట్టుండి, ఆకస్మికంగా; ఇట్టలముగన్‌= అధికంగా; ఇట్టి= ఇటువంటి; 
బీరము= అహంకారంతో కూడిన ధైర్యం; ఎక్కడనుండి= ఏచోటినుండి; 
పుట్టెన్‌= పుట్టింది? చెపుము!= చెప్పురా! 


తాత్పర్యం: 'ఓరీ నీచుడా! సుగ్రీవా! నేను ఎన్నోసారులు లోగడ నిన్ను 
యుద్దంలో తజిమి తతిమి కొట్టానుకదా! నీవు అన్నిసారులు సిగ్గు లేక 
పారిపోయిన పిరికిపందవు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కమారు నన్ను ఈ 
విధంగా ఎదిరించే ధైర్యం నీకు ఏవిధంగా వచ్చిందిరా? చెప్పుము”. 


వ. అనిన6 బ్రహసితముఖుం డగుచు నబ్బలిముఖుం డి ట్లనియె. 110 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వాలి వచించగా; ప్ర, హసిత, ముఖుండు+ 
అగుచున్‌= పకపక నవ్విన వదనం కలవాడు జౌతూ; ఆ, బలి, ముఖుండు= 
ఆ కోతి; ఇట్టు+ అనియెన్‌. 


తాత్పర్యం: అని వాలి అధిక్షేపించగా, అతడితో సుగ్రీవుడు పకపకనవ్వుతూ 
ఈవిధంగా బదులు పలికాడు. 


క. 'ఆలిని రాజ్యము. గోల్పడి | 
యాలంబున. దూలపోయి యక్కట బ్రదు కిం 
కేలా యని తెగువమెయిన్‌ | 
వాలి! రణము సేయ నమరి వచ్చితి నీతోన్‌. 111 


ప్రతిపదార్థం: వాలి!= ఓవాలీ!; ఆలిని= భార్యను; రాజ్యమున్‌= ప్రభుత్వాన్ని; 
కోల్పడి= పోగొట్టుకొని; ఆలంబునన్‌= యుద్ధంలో; తూలపోయి= ఓడిపోయి; 
అక్కట= అయ్యో! (ఎంతటిదురవస్టదాపురించింది); బ్రదుకు= జీవితం; 
ఇంకన్‌= ఇకమీద; ఏలా+అని= ఎందుకు అని; తెగువ మెయిన్‌= 


106 రామోపాఖ్యానం 


సాహసంచొప్పున; నీతోన్‌= నీతోడ; రణము+చేయన్‌= యుద్దం చేయటానికి; 
అమరి= సిద్దపడి; వచ్చితిన్‌= అరుగుదెంచాను. 


తాత్పర్యం: 'ఓవాలీ! నేను ఎందుకు ఇంతటి ధైర్యంతో ఏగుదెంచానో 
చెప్పుతాను వినుము. నేను నాభార్యను కోల్పోయాను. నా రాజ్యాన్ని కూడా 
పోగొట్టుకొన్నాను. అయ్యో! ఇంతటి దురవస్థ్ర నాకు దాపురించింది. ఇక ఈ 
నిరర్ధక మైన జీవితం గడపి నేను బావు కొనేది ఏమున్నది? అందుచేత నాకు 
ధైర్యం వచ్చింది. నీతో యుద్దానికి సిద్దమై వచ్చాను. 


తే. చక్కం గమ్మింక ముందటి చంద మొంద. | 

గలదె? తొంటి సుగ్రీవుండు గాండు నేండు; 

నిన్ను. బొరివుచ్చి కాని పోనేర్డు నెట్లు? 

ననుచు నుగ్రుం౦డై యవ్వీరు నార్ది కవిసె. 112 
ప్రతిపదార్థం: చక్కన్‌+కమ్ము= నీవు సన్నద్దుడవు కమ్ము; ఇంకన్‌= ఇక; 
ముందటి చందము= లోగడరీతి; ఒందన్‌+కలదు+ఎ= జరుగునా? 
(వెనుకటిమాదిరిగా ఇక జరుగదు సుమా); తొంటి, సుగ్రీవుండు= పూర్వపు 
సుగ్రీవుడు; నేండు= ఈదినం; కాండు= కాడు; నిన్నున్‌= నిన్ను (ఓవాలీ 
నిన్ను); పొరి+పుచ్చికాని= నిన్ను సంహరించి కాని; ఎట్టు= ఏరీతిగా; 
పోనేర్చున్‌= పోగలడు? (నిన్నుసంహరించనిదే నేటి సుగ్రీవుడు పోజాలడు); 
అనుచున్‌= అని వచిస్తూ; ఉగ్రుండు+ఐ= భయంకరుడై; ఆ+వీరుని= 
ఆవాలిని; ఆర్భి= సింహనాదం చేసి, పెనుకేక పెట్టి; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఓవాలీ! నీవు ఇంక సవ్యంగా యుద్ధానికి సన్నద్దుడవు కమ్ము. 
వెనుకటి చరిత్ర వేరు. అలనాటి సుగ్రీవుడు వేరు. నేటి సుగ్రీవుడు వేరు. నేటి 
సుగ్రీవుడు నిన్ను యుద్ధంలో సంహరించకుండగా తిరిగిపోజాలడు సుమా” 
అంటూ భయంకరుడై సుగ్రీవుడు వాలిని ఎదుర్కొన్నాడు. 


వ. ఇవ్విధంబున. 113 


తాత్పర్యం: "ఈ రీతిగా. 


రామోపాఖ్యానం 107 


ఉ. భూవినుతప్రభావులు ప్రభూత బలోద్దతు లుగ్రవైరితే 

జోవిజయుల్‌ నిరంతరయశోజయకాంక్షులు భూరిభూరుహ 

గ్రావనఖాయుధుల్‌ బలిముఖప్రవరుల్‌ గడు. బొంగి వాలిసు 

గ్రీవులు దాంకి రొండొరు లకృత్రిమరోషకషాయవక్తులై. 114 
ప్రతిపదార్హం: భూవినుతప్రభావులు= భూమిచేత పాగడబడిన మహిమ 
కలవారు- అనగా భూలోకంలోని ప్రజలందరిచేత గుర్తించబడిన గొప్పతనం 
కలవారు; ప్రభూత, బల+ఉద్ధ్రతులు= గొప్పబలం కలిగి ఉండటంచేత 
మదించినవారు; ఉగ్ర, నైరి, తేజస్‌+ విజయుల్‌= భయంకరమైన 
శత్రువులయొక్క వర్చస్సును బాగా జయించ గలవారు; నిరంతర, 
యశస్‌+జయ, కాంక్షులు= ఎల్లప్పుడును కీర్తిని, గెలుపును కోరేవారు; భూరి, 
భూరుహ, (గ్రావు నఖ+ఆయుధుల్‌= గొప్పచెట్టు రాళ్ళు, గోళ్ళు ఆయుధాలుగా 
కలవారు; బలిముఖ, (ప్రవరుల్‌= కోతులలో శ్రేష్టులు; వాలి, సుగ్రీవులు= 
వాలియును, సుగ్రీవుడును; అకృత్రిమ, రోష కషాయవక్రులు+ఐ= 
సహజమైనకోపంచేత ఎర్రబడిన మొగాలు కలవారై; కడున్‌= మిక్కిలి; పొంగి= 
ఉత్సహించి; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; తాకిరి= మార్కొన్నారు. 


తాత్పర్యం: ఈ రీతిగా, భూలోకంలోని ప్రజలందరిచేత పొగడబడిన 

గొప్పతనం గలవారు; శత్రువుల తేజస్సును హరించేవారు. ఎల్లప్పుడును 

కీర్తిని, గెలుపును కోరుకొనేవారు, గొప్ప చెట్టు, రాళ్ళు, గోళ్ళు ఆయుధాలుగా 
చేసికొని పోరాడేవారు అయిన వాలిసుగ్రీవులు మిక్కుటమైన ఉత్సాహంతో 
విజృంభించి ఒకరినొకరు తలపడ్డారు. 

మ. తరుసంఘంబులు పూన్ది యొండొరుల నుద్యద్దాహులై వ్రేయ ని 
ప్థురవక్షస్థ్రలపాతవేగవిరళస్తోకంబులై పోయె న 
త్తరుసంఘంబులు; వెండియుం గడ6గి యుద్యశ్లీల నయ్యిద్దఖుం 
బరుషానేకశిలాప్రయోగముల నొంపం జొచ్చి రన్యోన్యమున్‌. 114 

ప్రతిపదార్థం: తరుసంఘంబులు= చెట్టసముదాయాలు; పూన్ఫి= సంధించి; 

ఉద్యత్‌+ బాహులు+ఐ= ఎత్తిన చేతులు కలవారలై; (చేతులు సైకెత్తి; 


108 రామోపాఖ్యానం 


ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; [వ్రేయన్‌= కొట్టగా; ఆ+తరు+సంఘంబులు= 
ఆ చెట్లసమూహాలు; నిష్టుర, వక్ష+స్థల, పాత, వేగ, విరళ, స్తోకంబులు+ఐ= 
కఠిన మైన రొమ్ములపై పడి వేగంగా తుత్తునియలై నశించినవై; పోయెన్‌; 
వెండియున్‌= మరల; కడంగి= పూని; ఆ+ఇద్దయిన్‌= ఆ వాలిసుగ్రీవులు; 
ఉద్యత్‌+లీలన్‌= ప్రకాశించే రీతిగా; పరుష+అనేక, శిలాప్రయోగములన్‌= 
కఠినా లైన పెక్కురాళ్లు విసరుకొనటంచేత; అన్యోన్యమున్‌= ఒండొరులను; 
నొంపన్‌+చొచ్చిరి= బాధించసాగారు. 


తాత్పర్యం: ఆ వాలిసు[గ్రీవులు ఇరువురును మొట్టమొదట చెట్లను పెరికి 
ఒకరిపై నొకరు విసరి యుద్దంచేశారు. ఆ చెట్టు వారి కఠినమైన రొమ్ములను 
తాకి తుత్తునియలై నశించాయి. ఇక, చెట్టు నశించగానే వారు రాళ్ళను 
గైకొని ఒండారులతో యుద్ధం చేశారు. 


క. అతులితశిలావితానం । 
బితరేతరతనునిపాతహేలా సంచూ 
ర్లిత మగుటయు, వారలు పటు 
గతి గవిసిరి బాహుయుద్ధకౌతుకమతులై. 115 


ప్రతిపదార్హం: అతులిత, శిలావితానంబు= సాటిలేని రాళ్సముదాయం; 
ఇతర+ఇతర, తను, నిపాత, హేలా, సంచూర్లితము+ అగుటయున్‌= 
ఒండొరుల దేహాలపై విసరటం అనే ఆటలో పొడిపొడి అయిపోవటంచేత; 
వారలు= వాలిసు[గ్రీవులు; బాహు, యుద్ద, కౌతుకమతులు+ఐ= చేతులతోనే 
పోరాటం సాగించటంలో వేడుక కలిగిన చిత్తం కలవారు అయి; పటుగతిన్‌= 
సామర్ధ్యంతో; కవిసిరి= మార్కొన్నారు. 

తాత్పర్యం: చెట్టు పట్టుకొని పోరాటం సాగించారు. చెట్టు నశించాయి. ఇక, 
రాళ్ళనే ఆయుధాలుగా స్వీకరించి వాలిసుగ్రీవులు పోరాటం కొనసాగించారు. 
కాని, ఆ రాళ్ళుకూడా వారి ఇరువురి శరీరాలను తాకి పొడిపొడి 


రామోపాఖ్యానం 109 


అయిపోయాయి. ఇకచెట్టు, రాళ్ళు కానరాక, వారుఇద్దరును చేతులతోడనే 
ముష్టియుద్ధం చేయటానికి తారసిల్టారు. 


ఉ. జండొరుంబట్టుచుం దిగుచు చొండొరు. బాయుచు వ్రేయుచున్‌ మహో 
ద్దండత నొండొరుం దొలంగం దాంకుచు నీంగుచు లో6(గుచుం జలం 
బొండొరు మీజు చొండొరుల యుద్ధతి సైంపక వీంక6 బోరి రా 
ఖందడలభానుసూను లవిఖండిత చండభుజాప్రచండతన్‌. 117 


ప్రతిపదార్థం: ఆఖండల, భానుసూనులు= దేవేంద్రుడి కొడుకు- 
వాలియున్నూ, సూర్యుడి కొడుకు- సుగ్రీవుడున్నూ; ఒండు+ఒరున్‌= ఒకరిని 
ఒకరు; పట్టుచున్‌= పరి[గ్రహిస్తూ; తిగుచుచున్‌= లాగుతూ; ఒండు+జఒరున్‌= 
ఒకరిని ఒకరు; పాయుచున్‌= దూరంగా జరుగుతూ (తాలగుతూ); 
వ్రేయుచున్‌= కొట్టుతూ; మహా+ఉద్దండతన్‌= మిక్కిలి భీకరంగా; 
ఒండు+ఒరున్‌= ఒకరినాకరు; తొలంగన్‌+తాంకుచున్‌= దూరంగా 
పోయేటట్టుగా, మార్కొంటూ; ఈంగుచున్‌= తొలగిస్తూ; లోంగుచు= 
లొంగుతూ, చలంబు= పట్టుదలతో; ఒండు+ఒరు= ఒకరిని ఒకరు; 
మీజుచున్‌= అతి(క్రమిస్తూ; ఒండు+ఒరుల+ఉద్ధతిన్‌= ఒకరియొక్క 
అతిశయాన్ని ఇంకొకరు; సైయక= ఓర్వక; వీంకన్‌= ఉత్సాహంతో; అవి, 
ఖండిత, చండ, భుజా, ప్రచండతన్‌= పరిపూర్ణమైన పరాక్రమం యొక్క 
వేడిమితో; పోరిరి= పోరాడారు. 


తాత్సర్యం: దేవేంద్రుడి కొడుకైన వాలియున్నూ సూర్యుడికొడుకైన 
సుగ్రీవుడున్నూ పరస్పరం భీకరంగా పోరాటం కొనసాగించారు. ఒకరినొకరు 
ఒకసారి పట్టుకొనేవారు. ఒకసారి ఒకరికొకరు లాగుకొనేవారు ఒకసారి 
తొలగిపోయేవారు, మరొకసారి కొట్టుకొనే వారు. ఒకసారి ఒకరినొకరు 
దూరంగా త్రోసివేసికొనేవారు. ఒకసారి ఒకరికొకరు లొంగిపోయేవారు, 
మరొకసారి ప్రక్కకు నెట్టుకొనేవారు. ఈ రీతిగా ఒకరిని ఒకరు మీరుతూ 
ఉత్సాహంతో పరిపూర్ణపరాక్రమ(ప్రాభవాలు ప్రదర్శిస్తూ ఒకరికొకరు ఏమాత్రం 
తీసిపోకుండా వాలిసుగ్రీవులు ఘోరయుద్ధం చేశారు. 


110 రామోపాఖ్యానం 


శా. దేహోత్సాహ మెలర్ప నుద్రతమదాంధీభూతులై యాహవో 
తాహవ్యగ్రులు విగ్రహంబు మిగులన్‌ సంరంభశుంభద్గతిన్‌ 
బాహాబాహింబెనంగ నప్పు డమరిం బ్రౌఢద్విపద్వంద్వహే 
లాహస్తద్వయగాఢకర్షణరణోల్లాసంబు విస్పష్టమై. 118 


ప్రతిపదార్ధం: దేహ+ఉత్సాహము+ఎలర్బన్‌= శరీరాలలోని పొంగారేశక్తి 
అతిశయించగా; ఉద్ధత, మద+అంధీభూతులు+ఐ= గర్వంతో కూడిన 
మదంచేత కన్నులు కానరానివారై ఆహవ+ఉత్సాహ, వ్యగ్రులు= పోరాటంలో 
పొంగులువారే శక్తితో తొందరపడే వారై; విగ్రహంబు= శత్రుత్వం; మిగులన్‌= 
అతిశయించగా; సంరంభ శుంభద్గతిన్‌= తొట్రుపాటుతో కూడిన వేగిర 
పాటుతో; బాహాబాహిన్‌= చేతులు చేతులతో కలిపి; పెనంగన్‌= పోరాటం 
సలుపగా; అప్పుడు= ఆ సమయంలో; ప్రాఢ; ద్విప, ద్వంద్వ, హేలా, హస్త 
ద్వయ, గాఢ, కర్షణ, రణ+ఉల్లాసంబు= ముదిరిన (మదించిన) ఏనుగులజంట 
వినోదంగా చేసే రెండు తొండాల తీవ్రమైన పెనగులాటవలె ఒప్ప్తుతూఉన్న 
యుద్దంలోని సంతోషశోభ; విస్పష్టము+ఐ= బాగా కనిపించేదై; అమరెన్‌= 
ఏర్పడింది. 

తాత్సర్యం: వాలిసు[గ్రీవులు ఇరువురు బలమైన దేహాలు కలవారు. 
వారిశరీరంలోని ఉత్సాహంతో వారు ఇరువురు కన్నుమిన్నుగానక యుద్దంమీది 
అభిలాషతో ఏర్పడిన తొందరపాటుతో చేతులు చేతులు కలిపి ఫోరయుద్దాన్ని 
చేశారు. వారిరువురి ద్వంద్వయుద్ధం రెండు మదించిన ఏనుగులు తొండం 
తొండం కలిపి గాఢంగా లాగుతూ పెనగుతూ పట్టువీడక చేసే పోరాటాన్ని 
స్ఫురింపచేసింది. 

వ. మటథియు నన్యోన్యదంతనఖముఖవిఖండితశరీరులై హరివీరులు 
రుధిర ధారలం దడిసి పుష్పితంబు లగు నశోకంబులుం బోలె నొప్పి 
చలంబులు మెజియం బెనంగునెడం దుల్యబలరూపవిక్రములై యున్న 
యయ్యన్నదమ్ముల నిరువుర నేర్చడ లక్షింపనేరక లక్ష్మణాగ్రజుండు 
విలక్ష్యహృదయుండై వీక్షించుచున్న నాంజనేయుండు రాఘవునకు 


రామోపాఖ్యానం 11 


నబి జ్ఞానార్ధ్థంబుగా నొక్కపల్లవదామంబు సుగ్రీవునజుతం బెట్ట 
దదనంతరంబ రాఘవుం డమోఘబాణంబు దొడిగి వాలియురంబు వగుల 
నేసినం, బడి యవ్వాన రుండు దశరథనందను నిందించుచు. 
బ్రాణవియోగంబు నొంది; నిత్తెజింగున. 119 


ప్రతిపదార్హం: మజియున్‌= వెండియు; హరివీరులు= వానరవీరులు; అన్యోన్య, 
దంత, నఖ, ముఖ, విఖండిత, శరీరులు+ఐ= ఒకరినొకరు దంతములయొక్క, 
గోళ్ళయొక్క మొనలచే బాగుగా చీరబడిన దేహాలు కలవారై; రుధిరధారలన్‌= 
నెత్తురు జాలులతో; తడిసి= ఆ|ర్రమయి; పుష్పితంబులు+అగు= పూచినట్టి, 
అశోకంబులున్‌+పోలెన్‌= అశోకవృక్షాలవలె; ఒప్పి= శోభిల్లి; చలంబులు= 
స్పర్జలు; మెజయన్‌= ప్రకాశించగా; పెనంగు+ ఎడన్‌= పోరాడేటప్పుడు; 
తుల్య, బల, రూప, వి[క్రములు+ఐ= సమానమైన శక్తి ఆకార, శౌర్యాలు 
కలవారు అయి; ఉన్న= ఉన్నటువంటి; ఆ+అన్నదమ్ములన్‌; ఇరువురన్‌= 
ఇద్దరియందు; ఏర్పడన్‌= భేదం తెలిసేటట్టు; లక్షింపనేరక= గురిపెట్టలేక; 
లక్ష్మణ+ అ(గ్రజుండు= లక్ష్మణుడిఅన్న (శ్రీరాముడు); విలక్షహృదయుండు+ 
ఐ= చెదరిన గురిగల డెందం కలవాడై; వీక్షించుచున్‌+ఉన్నన్‌= చూస్తుండగా; 
ఆంజనేయుండు= హనుమంతుడు; రాఘవునకున్‌= రాముడికి; అభిజ్ఞాన+ 
అర్థంబుగాన్‌= గుర్తుగా ఉండటం కొరకై; ఒక్క= ఒక; పల్లవదామంబున్‌= 
చిగురుటాకులదండను; సుగ్రీవు+ అయుతన్‌+పెట్టన్‌= సుగ్రీవుడి మడయందు 
వేయగా; తత్‌+అనంతరంబు+ అ= అటు పీిమ శ్ర వెంటనే; రాఘవుండు= 
రాముడు; అమోఘబాణంబు= మొక్కవోని అమ్ము; తొడిగి= వింట సంధించి; 
వాలి+ఉరంబు= వాలియొక్క రొమ్ము; పగులన్‌+ఏసినన్‌= (బ్రద్దలయ్యే 
టట్టుగా కొట్టగా; పడి= నేలపైకూలి; ఆ+వానరుండు= ఆ కోతి - వాలి; 
దశరథనందనున్‌= దశరథుడి కుమారుడైన శ్రీరాముడిని; నిందించుచున్‌= 
అధిక్షేపిస్తూ; ప్రాణ వియోగంబున్‌+ఒందెన్‌= అసువులు వీడాడు, 
మరణించాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా. 


112 రామోపాఖ్యానం 


తాత్పర్యం: వెండియును ఆ కపివీరులు వాలిసు[గ్రీవులు ఇరువురున్నూ 
ఒకరినొకరు పండ్లతో, గోళ్ళతో పీడించుకొంటూ నెత్తుటిజాలులతో తడిసి 
పూచిన అశోకవృక్షాలవలె శోభిల్ళార్కు. ఆ విధంగా :వారు స్పర్ణతో 
పోరాడుతుండగా, ఆ అన్నదమ్ములు సమానరూపాలతో, సమానపరాక్రమంతో 
ఉండటంచేత వారిద్దరిలో ఎవరెవరో భేదం తెలియటానికి వీలులేకపోయింది. 
అందుచేత శ్రీరాముడు బాణాన్ని గురిపెట్టి సంధించలేక, వారిరువురి 
పోరాటాన్ని తిలకిస్తూ ఉండిపోయాడు. రాముడి అవస్థ గుర్తించి ఆంజనేయుడు 
వడిగా ఒకచిగురుటాకులదండను సుగ్రీవుడికంఠంలో వేశాడు. వెనువెంటనే 
శ్రీరాముడు గురిపెట్టి అమోఘబాణాన్ని వింటినుండి విడిచాడు. ఆ బాణం 
వాలిరొమ్మును భేదించింది. వాలి నేలపై వ్రాలి, దశరథమహారాజుపుత్రు డైన 
శ్రీరాముడు అట్టి అకృత్యం చేయటం పాడిగాదని నిందిస్తూ అసువులు 
వదిలాడు. ఈ విధంగా. 


విశేషం: అలం: ఉపమ. రుధిరధారలతో నొప్పారిన వాలిసుగ్రీవులు పూచిన 
అశోకవృక్షాలవలె శోభిల్హారు. 


ఆ. వాలి. జంపి యతనివనిత సుగ్రీవుని । 
వశము సేసి నిఖిలవనచరేంద్ర 
పదవియందు నెమ్మి. బట్టంబు. గట్టి వి । 
స్పారయశుండు రామభద్రు€ దెలమి. 120 


ప్రతిపదార్థం: వాలిన్‌= వాలిని; చంపి= సంహరించి; రామభద్రుండు= 
శ్రీరాముడు; వి, సారు యశుండు= బాగా విస్తరించిన కీర్తి కలవాడు; ఎలమిన్‌= 
సంతోషంతో; అతని వనితన్‌= వాలిభార్యను; సుగ్రీవునివశము+చేసి= 
సుగ్రీవుడి అధీనంకావించి; నిఖిల, వనచర+ఇంద్ర, పదవి+అందున్‌= 
సమస్తమైన కోతులకు రేడు అయిన పదవిలో; నెమ్మిన్‌= ప్రీతితో; పట్టంబున్‌+ 
కట్టెన్‌= పట్టాభిషేకం చేశాడు. 


రామోపాఖ్యానం 11 


తాత్పర్యం: శ్రీరాముడు వాలిని సంహరించి, సమస్త మైన కోతులకు రాజుగా 
సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ విధంగా శ్రీరాముడు గొప్పకీర్తిని 
ఆర్జించాడు. మజీయును వాలిభార్యయైన తారను శ్రీరాముడు సుగ్రీవుడి 
వశం చేశాడు. 


విశేషం: తార వాలిభార్య । ఒక యుద్దంలో వాలి చచ్చిపోయాడని తలంచటంచేత 
సుగ్రీవుడు కిష్కింధకు రాజయినాడు. అప్పుడు తార సుగ్రీవుని చేరింది. వాలి 
సుగ్రీవుని జయించి తన భార్యయైన తారను తీసుకుపోయాడు. రాముడు 
వాలిని సంహరించిన పిమ్మట తార మరల సుగ్రీవుని చేరింది. రుమ సుగ్రీవుడు 
వివాహమాడిన భార్య. 


వ. ఆ వనచరుండును రామునకు. గృతాంజలియై “దేవా! యీఘర్మ 
సమయ శేషంబును ఘనసమయంబునుం గడపి మటథి సీతాన్వేషణం 
బునకు నుత్సహించుట లెస్స యని యయ్యిరువురకును మాల్యవత్మూటం 
బున నివాసంబు గావించి తానును గిపష్కెంధాపురంబున నుండె; నంత.1 21 


ప్రతిపదార్దం: ఆ వనచరుండును= ఆ వానరుడును, (ఆ సుగ్రీవుడును;) 
రామునకున్‌= శ్రీరాముడికి; కృత+అంజలి+ఐ= ఘటించిన అంజలికలవాడ్డై, 
నమస్కరించినవాడు అయి; దేవా!= ప్రభూ! ఈ ఘర్మసమయశేషంబును= 
ఈ వేసవికాలంలో మిగిలిన కాలాన్నీ; ఘనసమయంబునున్‌= వర్దాక్రాలాన్నీ; 
కడపి= పుచ్చి; మజి= పిదప; సీతా+ అన్వేషణంబునకున్‌= సీతను వెదకటానికి; 
ఉత్సహించుట= పూనటం; లెస్స= మంచిది; అని= అని వచించి; 
ఆ+ఇరువురకును= ఇద్దరకును, ఆరామలక్ష్మణులకు; మాల్యవత్‌+ 
కూటంబునన్‌= మాల్యవంతం అనే కొండకొమ్మున(సమతలాన); 
నివాసంబు= ఉనికి; కావించి= ఏర్పరచి; తానును= సుగ్రీవుడును; 
కిష్కింధాపురంబునన్‌= కిష్కింధ అనే నగరంలో; ఉండెన్‌= నివసించాడు; 
అంతన్‌= అటు పిమ్మట. 


114 రామోపాఖ్యానం 


తాత్సర్యం: ఆ వనచరు డైన సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి ఇట్లన్నాడు 
- 'దేవా! ఈ మండువేసవికాలం మిగులు ఎంతయో లేదు. ఇక వచ్చేది 
వానకాలం. అది ప్రయాణానికి అనువైన సమయం కాదు. వర్ణాకాలం గడచిన 
వెనువెంటనే కపులను సీతను వెదకటంకొరకై పంపటం మంచిది” అని పల్కిన 
అనంతరం సుగ్రీవుడు రామలక్ష్మణులకు మాల్యవంతం మీద విడిది యేర్పరచి 
తాను రాజధానిఅయిన కిష్కింధానగరంలో నివసిస్తూ ఉన్నాడు. అంతట. 


మ. ఉరుఘర్మాఘవిఘాతసంవిహితవిశ్వోల్లాసమై సంచల 
త్సరసాంభోదనినాదతూర్యరవమై చంచద్దలాకాగరు 
ద్ధరరీలానవచామరస్ప్సురణమై పర్దన్యసామ్రాజ్యమొ 
ప్పె రమామందిరమై యుదగ్రశిఖినీపింఛాతపత్రంబులన్‌. 122 

ప్రతిపదార్థం: పర్దన్యసామ్రాజ్యము= మేఘాలయొక్క విస్తారమైన ఏలుబడి; 
ఉరు, ఘర్మ+ఓఘ, విఘాత, సంవిహిత, విశ్స్శ+ఉల్లాసము+ఐ= మిక్కుటమైన 
చెమటవెల్లువలు లేకుండ చేయటంచేత జగత్తుకు సంతోషం కలిగించేదై; 
సంచలత్‌+సరస+ అంభస్‌+ద, నినాద, తూర్యరవము+ఐ= కదలేవి నీటితో 
కూడినవి అయిన మేఘాల గర్జనలనే బూరలధ్వనితో కూడినదై; చంచత్‌+ 
బలాకా, గరుత్‌+భర, లీలా, నవ, చామర, స్ఫురణము +ఐ= విహరించే 
బెగ్గురుపక్షుల యొక్క అతిశయించిన రెక్కల విలాసముల వలన [క్రొత్త 
చామరాలనే (చమరీమృగంయొక్క వెండ్రుకలతో చేయబడిన వీవనలను) 
తలపింప చేసేదై) ఉద(గ్ర, శిఖినీపింఛ+ఆతపదత్రంబులన్‌= గొప్పనెమలి 
పింఛాలనే గొడుగులతో; రమామందిరము+ఐ= లక్ష్మీనిలయమై; ఒప్పెన్‌= 
శోభిల్లింది. 


తాత్సర్యం: మిక్కుటాలైన చెమటవెల్లువలను ఇంకింపచేయటంచేత జగత్తుకు 
సంతోషం కలిగించేదైై కదలాడే మేఘాలగర్జ్దనలు అనే తూర్యనినాదాలు 
కలదై, బెగ్గురుపక్షుల రెక్కలు అనే చామరాలు కలదై, నెమలిపింఛా లనే 
గొడుగులు కలదై, లక్ష్మీనిలయమై పర్జన్యసామ్రాజ్యం శోభిల్లింది. 


రామోపాఖ్యానం 115 


విశేషం: (1) అలం: రూపకం. (2) ఈ పద్యం ఎజ్జన ప్రబంధపరమేశ్వరబిరుదాన్ని 
సార్ధకం చేసే హృదయంగమకల్పన. ఇదివర్షాకాల వర్షనం. వర్షబుతువులో కానవచ్చేవి 
(6౩. ం! లం ంె 

కదలియాడే మబ్బులు; మెఘగర్జనలు బెగ్గురుపక్షులరెక్కల అతిశయం, పురివిప్పి 
ఆడే నెమళ్లు, జగత్తు ఆనందంలో ఓలలాడుతున్నట్టుగా సిరికళలతో శోభిల్లుతాయి. 
వర్షబుతువు పర్జన్యసామ్రాజ్యంగా వర్షించబడింది. సామ్రాజ్యలాంఛనాలు విశ్యోల్దాసం, 
తూర్యరావాలు, ఛత్రచామరాలు- అన్నీ సమకూరాయి. 

వ ఆసమయంబున నక్కడ. 123 
తాత్పర్యం: అదేకాలంలో లంకలోని అశోకవనంలో. 


క. దానవనాయకు చెజం బడి । 
జానకి యురి€ బడిన హరిణశాబమ పోలెన్‌ 
మానిని సంతత భర్త ల! 
ధ్యానవివశ యగుచు నుండె. దాపం బెసంగన్‌. 124 


ప్రతిపదార్హం: జానకి= జనకుడి కూతురు (సీత); దానవనాయకుచెజన్‌+పడి= 
రాక్షసనేత అయిన రావణుడిచేత బంధించబడి; ఉరిన్‌+పడిన= కంఠానికి 
అడ్డంగా తగుల్కొన్న ముడిలో పడిన (చావునకు ఆ విధంగా సుస్థిరమైన); 
హరిణశాబము+అ, పోలెన్‌= లేడిపిల్లవలెనే; మానిని= అభిమానం కల ఆడుది- 
సీత; సంతత, భర, ధ్యాన, వివశ+అగుచున్‌= ఎల్లప్పుడును భర్తను 
(శ్రీరాముడిని) గూర్చి ఆలోచించటంలోనే ఉండటంచేత వశంతప్పినదై; 
తాపంబు+ఎస(గన్‌= బాధ అధికం కాగా; ఉండెన్‌= ఉన్నది. 


తాత్సర్యం: సీతాదేవి రావణాసురుడిచెరలో ఉరిత్రాడుముడిలో చిక్కుకొన్న 
లేడిపిల్లవలె మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ ఎల్లప్తుడున్నూ తనపతి అయిన 
శ్రీరాముడిని స్మరించు కొంటూ తెలివితప్పి పడి ఉండింది. 

విశేషం: అలం: ఉపమ. 


వ. అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్ర్యక్షియు లలాటాక్షియు. 
ద్రిస్తనియు నేకపాదయు దీర్షజిహ్వయు నజిహ్వయు. ద్రిజటయు 


116 రామోపాఖ్యానం 


నేకలోచనయు మొదలయిన వారు పెక్కండ్రు వికృతాకారంబులతోడ 
నయ్యబలం బరివేష్టించి యహర్షిశంబును నుఖిక యదల్సువారును 
బెలుచం దిట్టువారును ఖరోష్టనిస్వనంబులు సెలంగ వెజపించువారును 
ద్రిభువనాధిపతియైన మన దశగ్రీవునొల్లని యీ దుష్టమానుషింబట్టి చెంది 
కండలు దిందు మనువారునునై యున్న నయ్యుగ్మలి గళద్దాప్పయు 
గద్దదకంఠియు నగుచు నారాక్షసస్త్రేల కిట్లనియె. 125 


ప్రతిపదార్హం: ఆ+మగువ= ఆ ఆడుది(సీత); కాపు+ఉన్న= కావలి కాస్తున్న; 
దనుజ+ అంగనలు= రాక్షసస్రీలు; త్ర్యక్షియున్‌= (త్రక్షిఅనే ఆమెయు; 
లలాట+అక్షియున్‌= లలాటాక్షి అనే ఆమెయు; త్రిస్తనియున్‌= త్రిస్తని యనే 
ఆమెయు; ఏకపాదయున్‌= ఏకపాద అనేదియు; దీర్హబిహ్యయున్‌= దీర్హజిహ్య 
అనేదియు; అజిహ్యయున్‌= అజిహ్యఅనేదియు; త్రిజటయున్‌= త్రిజట 
అనేదియును; ఏకలోచనయున్‌= ఏకలోచన అనేదియును; మొదలు+ 
అయినవారు= మున్నగువారు; పెక్కం(డ్రు= పెక్కుమంది; ఐకృత+ 
ఆకారంబులతోడన్‌= వికార మైన రూపాలతో; ఆ+అబలన్‌= ఆ వనితను 
- సీతాదేవిని; పరివేష్టించి= చుట్టుముట్టి; అహర్నిశంబును= పగలును 
రాత్రియును; ఉజక= నిష్కారణంగా; అదల్భువారును= భయపెట్టెవారును; 
పెలుచన్‌= ఎక్కువగా; తిట్టువారును= దూషించేవారును; ఖర+జఉష్ట 
నిస్వనంబులన్‌= గాడిదల యొక్కయు, ఒంటెలయొక్కయు, అరుపులు, 
చెలంగన్‌=ఒప్పేటట్టుగా, వెజపించువారును= భయపెట్టివారును, త్రి, 
భువన+అధిపతి+ఐన= మూడు లోకాలను ప్రభువు అయిన, మన, దశగ్రీవున్‌= 
దశకంఠుడిని,-రావణుడిని; ఒల్లని= అంగీకరించని; ఈ, దుష్ట మానుషిన్‌= 
ఈ చెడుమనుజ'స్తీని, సీతను; పట్టి= పట్టుకొని; చెండి= ఖండించి; కండలు= 
శరీరంలోనిమాంసపు ముద్దలు, తిందుము= భుజిస్తాం; అనువారునున్‌, ఐ+ఉన్నన్‌= 
అయి ఉండగా; ఆ+ఉగ్మలి= ఆ వనిత- ఆ సీత; గళత్‌+-బాప్పయున్‌= జారునటువంటి 
కన్నీరు కలిగినట్టిదియును; గద్గద, కంఠియును= డగ్నత్తిక పడిన గొంతుక కలదియు; 
అగుచున్‌= జౌతూ; ఆ, రాక్షసస్రీలకున్‌= ఆ రక్కసి మగువలకు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా పలికింది. 


రామోపాఖ్యానం 117 


తాత్పర్యం: వికృతాలైన రూపాలుకలవారు త్ర్యక్షి లలాటాక్షి త్రిస్తని, ఏకపాద, 
దీర్షజిహ్య, అజిహ్య, త్రిజట, ఏకలోచన మున్నగువారు, సార్థకనామధేయలు 
సీతాదేవికి కావలి కాస్తున్నారు. పగలు రేయి ఆమెను అదలిస్తున్నారు. 
నిష్కారణంగా బాధిస్తున్నారు. పలుసారులు సీతను తిట్టుతూ గాడిదలవలె 
లొ ట్టిపిట్టల(ఒంటెల) వలె అరుస్తూ ఆమెను భయపెట్టసాగారు. “ఈ నీచురాలు 
ఈ మానవ'స్తీ మూడులోకాలకు ప్రభువైన రావణుడిని కాదన్నది. ఈమె 
శరీరంలోని మాంసపుముద్దలు ఖండించి భుజిస్తాం' అంటూ ఆమెను 
బెదిరించసాగారు. సీత డగ్గుత్తిక వడిన గొంతుకతో ఆ రక్కసి వనితలతో 
ఇట్టా పలికింది. 


విశేషం: అశోకవనిలో సీతను చుట్టుముట్టి కావలి కాచిన రక్కసి మగువలపేర్పు 
అనుశీలించ దగినవి. వారు వికృతాకారలు - కాబట్టి సార్ధకనామధేయలు అని 
ఎంచవచ్చును; (త్యక్షి= మూడు కన్నులు కలది; లలాటాక్షి= నాసటియందు 
నేత్రం కలది; త్రిస్తని= మూడుగుబ్బలు గలది; ఏకపాద= ఒక కాలు కలది; 
దీర్హజిహ్య= పొడుగుపాటి నాలుక కలది; అజిహ్య= నాలుక లేనిది; (త్రిజట= 
మూడు జడలు గలది; ఏకలోచన= ఒకేకన్ను కలది. 


తే. 'అమ్మలార! మీవలసినయట్ల చేయు. । 

డింక నేటికి. దడయంగం? నేను రాము. 

దప్ప నొండొకపురుషు€ జిత్తమున6 దలంప | 

నింత నిజము; నాకును జీవితేచ్చ లేదు". 126 
ప్రతిపదార్థం: అమ్మలార!= ఓతల్లులార! (తల్లితో సమానలైనవారా!); 
మీవలసిన+ అట్టు+చేయుండు= మీకు తోచినట్టు చేయండి; ఇంకన్‌+ఏటికిన్‌+ 
తడయంగన్‌?= ఇక ఆలస్యం చేయటం ఎందుకు?; ఏను= నేను; 
రామున్‌+తప్పన్‌= రాముడిని తప్ప; ఒండు+ఒక, పురుషున్‌= మరొక 
మగవాడిని; చిత్తమునన్‌= మనస్సులో; తలయన్‌= స్మరించను; ఇంత= ఇది 
అంతయు; నిజము= సత్యం; నాకును= నాకు సయితం; జీవిత+ఇచ్చ= 
(బ్రదుకు కోరిక; లేదు= లేదు. 


118 రామోపాఖ్యానం 


తాత్పర్యం: 'ఓ తల్టులారా! మీకు నన్ను చంపవలెనని ఉన్నది. నాకుకూడ 
(బ్రదుకవలెననే కోరిక లేదు. మీరు నన్ను మీకు తోచినట్టు చేయండి. నేను 
శ్రీరాముడిని తప్ప మనసులో వేరొకడిని కోరను”. 


వ. అనిన నజ్ఞానకితెగువ రావణున కెథింగింప. గొందటు సనిరి; 
మఖియు సంతతప్రియవాదినియు ధర్మజ్ఞయు నైన త్రిజట యను రక్కసి 
రామాంగనం జేరంజని యి ట్లనియె. 127 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; ఆ+జానకి= ఆసీత(యొక్క); తెగువ= 
సాహసం; రావణునకున్‌= రావణుడికి; ఎజీంగింపన్‌= తెలియచెప్పటానికి; 
కొందణు= కొంతమంది (రాక్షస స్రీలు); చనిరి= వెళ్ళారు; మజియున్‌= 
అంతేకాక; సంతతప్రియవాదినియున్‌= ఎల్లప్పుడును ప్రీతి కొలిపే మాటలు 
పలికేదిన్నీ; ధర్మజ్ఞయున్‌= ధర్మం తెలిసినదిన్నీ; ఐన= అయిన; త్రిజట, 
అను= త్రిజట అనే పేరు కల; రక్కసి= రాక్షసి; రామ+అంగనన్‌+చేరన్‌+ 
చని= రాముడిభార్య అయిన సీత వద్దకు వెళ్ళి; ఇట్టు+ అనియెన్‌= ఈ 
లు 0? 
విధంగా చెప్పింది. 


తాత్పర్యం: సీత్రాదేవి చావుకు తెగించిన సంగతి రావణుడికి తెలియ 
చెప్పటానికి కొందరు రాక్షస స్రీలు అతడివద్దకు వెళ్ళారు. అంతట, ఎల్లప్పుడు 
మృదువైన మంచిమాటలు మాటాడే త్రిజట అనేరాక్షస స్తీ, శ్రీరాముడిభార్య 
అయిన సీతను సమీపించి ఇట్టా పలికింది. 


త్రిజట తన స్వప్పవృత్తాంతము సీతతో! జెప్తుట (సం. 3-264-53) 


సీ. “అమ్మ! నీ కెంతయు హర్షంబుగా నొక । 
వార్త నే నెలింగింతు వనజవదన! 
నామాట నిజముగా నమ్ముము వినవె! య । 
వింధ్యుండు నా నొక్కన్ఫద్ధదైత్యుం 
డనఘుండు రామహితాన్వేషి యై నీకు | 
నాశ్వాస మొనరింప నబల! నన్ను 


రామోపాఖ్యానం 119 


బనిచెను; విను, నిన్ను. బాసిన పిదప ల । 


క్షృణుండును దాను సేమమునం గలసి 


ఆ. యఖిలవానరేంద్రు. డైన సుగ్రీవుతో.। 
జెలిమి సేసి, యిపుడు శీఘ్రమునన 
వీరవరుండు నిన్ను విడిపించు పనికినై | 
యొదవి యుతృ్సహించి యున్నవాండు. 128 


ప్రతిపదార్థం: అమ్మ!= తల్లీ! (తల్లివంటిదానా); వనజ వదన!= పద్మంవంటి 
మొగం కలదానా, ఓ సీతాదేవీ!; నీకున్‌*ఎంతయున్‌, హర్షంబుగాన్‌= నీకు 
మిక్కిలి సంతసం కలిగించేటట్టు; ఒక వార్తన్‌= ఒక సమాచారాన్ని; ఏన్‌= 
నేను; ఎటింగింతున్‌= తెలుపుతాను; నామాట= నాపలుకు; నిజముగాన్‌= 
సత్యం అని; నమ్ముము= విశ్ససించుము; వినవె= ఆలకించుము; అవింధ్యుం 
డు; నాన్‌= అనగా; ఒక్క, వృద్ధ, దైత్యుండు= ఒక ముసలి రక్కసుడు; 
అనఘుండు= పుణ్యాత్ముడు; రామ, హిత+అన్వేషి= శ్రీరాముడి మేలు 
కోరేవాడు; ఐ= అయి; అబల= ఓవనితా!- సీతా!; నీకున్‌= నీకు; 
ఆశ్యాసము+జఒనరింపన్‌= ఊరట కలిగించటానికై; నన్నున్‌= నన్ను; పనిచెను= 
నియోగించాడు; విను= ఆలకించుము; నిన్నున్‌+*పాసిన, పిదపన్‌= నీ నుండి 
వేరుపడిన పిదప; లక్ష్మణుండును+తాను= లక్ష్మణుడును తానును 
(శ్రీరాముడును); సేమమునన్‌+కలసి= క్షేమంగా కూడుకొని; అఖిల, వానర+ 
ఇంద్రుండు+ఐన= ఎల్ల కోతులకు రాజు అయిన; సుగ్రీవు తోన్‌= సుగ్రీవుడితో; 
చెలిమి+చేసి= స్నేహం ఏర్పరచుకొని; ఇపుడు= ఈ సమయంలో; 
శీఘ్రమునన్‌+అ= వేగంగా; వీర, వరుండు= శూరులలో శ్రేష్టుడు అయినవాడు- 
శ్రీరాముడు; నిన్నున్‌= ఓసీతా నిన్ను; విడిపించు పనికిన్‌+ఐ= రావణునిచెర 
నుండి విడిపించే కార్యంకొరకు; ఒదవి= పూని; ఉత్సహించి+ ఉన్నవాండు= 
ఉద్యుక్తుడై ఉన్నాడు. 


తాత్పర్యం: 'తల్లివంటిదానా! పద్మంవంటి ముఖం కల సీత్రాదేవీ! నేను 
నీకు ఒక శుభవార్త తెలుపుతాను. సావధానంగా వినుము. నాపలుకులు 


120 రామోపాఖ్యానం 


సత్యాలు. నామాట నమ్ముము. అవింధ్యుడు అనే ఒక ముదుసలిరక్కసుడు 
శ్రీరాముడి మేలుగోరేవాడు నీతో ఈమాటలు చెప్పి నిన్ను ఊరడించుమని 
నన్ను వేడాడు. అలనాడు నిన్ను ఎడబాసిన పిమ్మట లక్ష్మణుడు శ్రీరాముడు 
క్షేమంగా కలిసికొన్నారు. పిదప వారు వానరరాజు అయిన సుగ్రీవుడితో 
స్నేహం చేశారు. ఇపుడు శీఘ్రంగా దండెత్తి ఇచటికి వచ్చి రావణుడిచెరనుండి 
నిన్ను విడిపించటానికై వస్తున్నారు. 

వ. రావణునకు రంభానిమిత్తం బయిన నలకూబరు శాపంబుగలదు 
గావున నీయందు బలాత్కారంబు సేయరాదు; నీకు వీనివలని భయంబు 
వలదు; మటి యిద్దురాత్మునకుం జేటు దెలుపునట్టి దుస్వ్వప్నంబు గలిగె; 
నది యాకర్ణింపుము. 129 


ప్రతిపదార్థం: రావణునకున్‌; రంభా, నిమిత్తంబు+అయిన= రంభకారణంగా 
కల; నలకూబరుశాపంబు= నలకూబరుడు ఇచ్చిన శాపం; కలదు= ఉన్నది; 
కావునన్‌= కాబట్టి; నీయందున్‌= నీ విషయంలో; బలాత్కారంబు= బలిమితో 
పీడించటం, భోగించటం; చేయరాదు= చేయజాలడు; నీకున్‌= నీకు; 
వీనివలన= ఇతడి వలన (రావణుడి వలన); భయంబు= భీతి; వలదు= 
పొందనక్కరలేదు; మజి= ఇంక; ఈ+ దురాత్మునకున్‌= ఈ చెడ్డ 
ఆత్మకలవాడికి (రావణుడికి); చేటు= కీడు; తెలుపు+ అట్టి= సూచించేటి; 
దుస్వ్వప్నము= చెడుకల; కలిగెన్‌= ఏర్పడింది; అది= ఆ కలను; ఆకర్షింపుము= 
వినుము. 


తాత్పర్యం: రావణుడు నిన్ను బలిమితో పీడించి సంభోగించనేరడు. దానికి 
ఒక కారణం ఉన్నది. రంభను బలాత్కరించి భోగించటంచేత నలకూబరుడు 
రావణుడిని శపించాడు. ఇక నీకు రావణుడి వలని భయం అనవసరం. ఇక 
ఆ దురాత్ముడైన రావణుడికి కీడు మూడింది. దానిని తెలిపే స్వప్నం నాకు 
వచ్చింది. ఆ కలను వివరించి చెప్పుతాను; వినుము. 


విశేషం: 1. నలకూబరుడు కుబేరుడి కొడుకు. రంభ స్వర్గలోకంలో వేశ్య. 
నలకూబరుడి (ప్రేయసి. ఒకసారి రావణుడు రంభను బలాత్కరించి 


రామోపాఖ్యానం 121 


సంభోగించాడు. నలకూబరుడు కోపించి, ఇకమీద రావణుడు ఏ వనితనైనా 
బలాత్కారంగా సంభోగిస్తే అతడి శిరస్సులు పగిలి చచ్చేటట్టు శాపం పెట్టాడు. 
క. ఖరముల. బూనిన రథమున । 

విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలంగ దశకం 

ధరుండు బహుళతైలాప్తుత | 

శరీరుండై దక్షిణంబు సనం గలం గంటిన్‌. 130 


ప్రతిపదార్థం: దశకంధరు.డు= పదికంఠాలు కలవాడు - రావణుడు; 
ఖరములన్‌+పూనిన, రథమునన్‌= గాడిదలను పూన్ఫిన తేరుపై; విరిసిన= 
చెదరిన; వెండ్రుకలు= రోమాలు; వెంటన్‌= వెనుకగా; వ్రేలంగన్‌= ్రేలాడగా; 
బహుళ, తైల+ఆఫ్టుత, శరీరుండు+ఐ= మికుటమైన నూనెతో ముంచబడిన 
దేహం కలవాడై; దక్షిణంబు+చనన్‌= దక్షిణపు దిక్కుగా ఏగుతున్నట్టు; 
కలన్‌+కంటిన్‌= స్వప్నాన్ని కన్నాను. 


తాత్పర్యం: గాడిదలు లాగుతున్న అరదాన్ని ఎక్కి, జారుతున్న వెంట్రుకలతో, 
నూనెతో తడుపబడిన దేహం కలవాడై పదితలలు కల రావణుడు 
దక్షిణదిక్కువైపు వెళ్లుతున్నట్టు నాకు స్వప్నంలో కనబడ్డాడు. 

విశేషం: 1. దక్షిణదిక్కుకు పాలకుడు యముడు. 2. గాడిదలు గుర్రాలకు 
బదులు రథాన్ని లాగటం అపశకునం. 


తే. అతని చుట్టును గుంభకర్ణాదు లెల్ల | 
నరుణమాల్యానులేపనులై వికీర్ణ 
పతితకేశులై నగ్నులై పరంగ6 బ్రేత | 
పతిదిశకు నేంగు గతి గానంబడియె నాకు. 131 


ప్రతిపదార్థం: అతని చుట్టును= రావణుడికి అన్నివైపులను; కుంభకర్ణ+ 
ఆదులు+ఎల్లన్‌= కుంభకర్ణుడు మున్నగువారు అందరును; అరుణ, మాల్య+ 
అనులేపనులు+ఐ= ఎ(ర్రనిపూలదండలతో, ఎ[ర్రనిమైపూతలతో కూడినవారై; 
విక్తీర్ణ పతిత, కేశులు+ఐ= చెదరి క్రిందికి పడినజుట్టు కలవారయి; నగ్నులు+ 


122 రామోపాఖ్యానం 


ఐ= దిగంబరులై; పరంగన్‌= ఒప్పగా; (ప్రేతపతిదిశకున్‌= యముడి దిక్కునకు- 
దక్షిణదిశకు; ఏంగు, గతిన్‌= వెడలుతున్న రీతి; నాకున్‌= నాకు; కాన6 
బడియెన్‌= గోచరించింది. 


తాత్పర్యం: ఆ రావణుడి చుట్టూ, కుంభకర్ణుడు మొదలైన రాక్షసులు 
అందరును ఎ|రనిపువ్వులు ఎర్రనిమైపూతలు కలవారై, విరబోసిన జుట్టు 
ముడులు జారిపోయి, వస్త్రాలు లేకుండ యముడిదిశకు వెడలుతున్నట్లు 
నాకు కన్పించారు. 


చ. చారుసితోష్ణ్ల వారణలసత్సితమాల్యసితాంగరాగుండై 
ధీరగుణోత్తరుం డధికధీనిలయుండు విభీషణుండు వి 
స్పారసితాద్రిశ్చంగమున భవ్యుండు మంత్రిచతుష్టయాన్వితుం 
దై రమణీయలక్షి బొలుపారంగ నేం గలగంటి నుగ్షలీ! 132 


ప్రతిపదార్థం: ఉగ్మలీ!= ఓకాంతా! సీతాదేవీ! చారు, సిత+ఉష్ణ వారణ, 
లనసత్‌+సితమాల్య, సిత+అంగరాగుండు+ఐ= మనోజ్ఞమైన, తెల్లని 
ఛత్రమున్నూ, వెలుగొందే తెల్లనిపూలదండలున్నూ, తెల్లనిమైపూతలున్నూ 
కలవాడై; ధీరు గుణ+ఉత్తరుండు= చలించని ధైర్యము మున్నగుమంచి 
గుణాలచేత గొప్పవాడు అయి; అధిక్క ధీ, నిలయుండు= మిక్కిలి 
తెలివితేటలకు నెలవు అయినవాడు; విభిషణుండు= విభిషణుడు (రావణుడి 
తమ్ముడు); భవ్యుండు= సాత్ప్వికుడు; విస్పారు సిత+అద్రి, శృంగమునన్‌= 
ప్రకాశించే తెల్లనికొండకొమ్మునందు; మంత్రి; చతుష్టయ+ అన్వితుండు+ఐ= 
మంత్రులు నలువురితో కూడిఉన్నవాడై; రమణీయలక్ష్మిన్‌= అందమైనశోభతో; 
పొలుపారంగన్‌= విలసిల్లగా; నేన్‌= నేను; కల+కంటిన్‌= కల కన్నాను. 


తాత్సర్యం:; మనోజ్ఞమైన తెల్లని గొడుగును ధరించి, తెల్లనిపువ్వులను ముడిచి, 
తెల్లని మైపూత వహించి, ధైర్యంఅను మంచిగుణంతో గొప్పవాడై తెలివితేటలకు 
నెలవు అయిన విభీషణుడు తెల్లనికొండకొమ్మున తననలుగురు మంత్రులతో 
పాటు మిక్కుటమైనశోభతో విలసిల్టుతూండటం నేను స్వప్నంలో చూచాను. 


రామోపాఖ్యానం 123 


నిశేషం: తెలుపురంగు స్వచ్చతకు గుర్తు. రావణాదులు ఎగర్రనిపూలు, 
ఎ[ర్రనిమైపూతలు వహించటం, (ప్రతియోగంగా విభీషణుడు తెలిపువ్వులు 
తెలుపుమైపూతలు వహించటం గమనించతగింది. పూర్వకాలంలో మరణదండన 
విధించబడినవారల మెడలో ఎర్రని పూలదండలు వేయటం కద్దు. 


చ. తన సిత కీర్తి విశ్వవసుధా గగనాంతరపూరితంబుగా 
ఘనభుజు. డున్నతద్విరదకంధరసుస్థితుండై ముదంబుతో 
ననుజుండు దాను రాఘవకులాగ్రణి సన్మధుసిక్తపాయసం 
బొనర భుజింపం గంటి వికచోత్సలలోచన! నిక్కమింతయున్‌. 133 


ప్రతిపదార్థం: వికచ+ఉత్పల, లోచన!= వికసించిన కలువలవంటి కన్నులు 
కలదానా- ఓ సీతాదేవీ!; అనుజుండున్‌= తమ్ముడును; తాను= తాను; రాఘవ, 
కుల+అ(గ్రణి= రఘువుయొక్కకులంలో పుట్టినవారిలో ్రేష్టుడు- శ్రీరాముడు; 
తన్క సిత, కీర్తి= తనదైన తెల్లని యశస్సు; విశ్వవసుధా, గగన+అంతర, 
పూరితంబుగాన్‌= సమస్త మైన నేలకు, నింగికి కల మధ్యభాగాన్ని అంతటిని 
నింపుతుండగా; ఘనభుజుండు= గొప్పభుజాలు కలవాడు, అధికమైన 
శౌర్యంకలవాడు; ఉన్నత, ద్విరద, కంధర, సుస్టితుండు+ఐ= ఎత్తైన ఏనుగు 
మెడపై హాయిగా కూర్చున్నవాడై; ముదంబుతోన్‌= సంతోషంతో; సత్‌+మధు, 
సిక పాయసంబు= మంచితేనెతో తడిసిన పరమాన్నం; ఒనరన్‌= ఒప్పిదంగా; 
భుజింపన్‌= తినుచుండటం; కంటిన్‌= చూచాను; ఇంతయున్‌= ఈ స్వష్ష 
మంతయూ; నిక్కము= నిజం. 


తాత్పర్యం: చెంగలువరేకులవంటి కనులు కల ఓ సీతాదేవీ! నాకు శ్రీరాముడు 
కలలో కన్పించాడు. తన తెల్లనియశస్సు భూమ్యాకాశాల మధ్యభాగాన్ని 
అంతటిని నింపగా, మహాపరా[క్రమశాలి అయిన శ్రీరాముడు ఎత్తైన 
ఏనుగుమెడపై తమ్ముడు లక్ష్మణుడితో కలిసి కూర్చొని సంతోషంతో తేనెతో 
కూడిన పాయసాన్ని ఆరగిస్తున్నట్టు కల వచ్చింది. నాకు వచ్చిన కల నిజం 
(నిజమౌతుంది). 


124 రామోపాఖ్యానం 


విశేషం: కీర్తి తెల్లగా ఉంటుంది. ఇది కవిసమయం. 


క. పులిచేత వ్రేటువడి మై | 
గలయంగ నెత్తురులు గ్రమ్మంగా నేడ్డుచు ని 
మ్ముల నుత్తరాభిముఖి వై 
కలుషితగతి నరుగ నిన్ను. గనుంగొంటిం గలన్‌. 134 


ప్రతిపదార్హం: పులిచేతన్‌= వ్యాఘ్రంచేత; (వ్రేటు+పడి= దెబ్బవేయబడి; 
మైన్‌+కలయంగన్‌= శరీరంలో కలిసేటట్టుగా; నెత్తురులు= రక్తాలు; (క్రమ్మం 
గాన్‌= ఆవరించగా; ఏడ్భుచున్‌= ఆక్రోశిస్తూ; ఇమ్ములన్‌= యథేచ్చగా; 
ఉత్తర+అభిముఖివి+ఐ= ఉత్తరదిక్కుకు మొగం పెట్టినదానివై; కలుషితగతిన్‌= 
తొట్రుపడే నడకతో; అరుగు= వెడలే; నిన్నున్‌= ఓ సీతాదేవీ నిన్ను; కలన్‌= 
స్వప్నంలో; కనుంగొంటిన్‌= చూచాను. 


తాత్పర్యం: పెద్దపులిచేత కొట్టబడి శరీరంనిండా నెత్తురులు జాలువారు 
తుండగా శోకిస్తూ నీవు యథేచ్చగా ఉత్తరదిశవైపుకు తొట్రుపాటుతో కూడిన 
నడకతో పోవటం నేను నా స్వప్నంలో చూచాను. 


క. నాకల నిక్కలయయ్యెడు । 
శోకింపకు మమ్మ యింక సుందరి! పుణ్య 
శ్లోకు జితలోకు నతులవి | 
వేకుం బ్రియు€ బొందంగలుగు వేగమ నీకున్‌. 135 


ప్రతిపదార్థం: సుందరి!= (అందగత్తె వైన) ఓ సీతాదేవీ!; నా కల= నాకు 
వచ్చిన స్పవ్నం; నిక్కల+అయ్యెడున్‌= నిజం అయ్యే కల కాగలదు 
(నిక్కము+కల= నిక్కల); శోకింపకుమమ్మ= దుఃఖించకుము; ఇంకన్‌= 
ఇకమీద; పుణ్యశ్లోకున్‌= పుణ్యం కలిగించే కీర్తికలవాడిని; జితలోకున్‌= 
జయించబడిన లోకం కలవాడిని (లోకవిజేతను); అ,తుల, వివేకున్‌= సాటిలేని 
విచక్షణాజ్ఞానం కలవాడిని; ప్రియున్‌= భర్తను; వేగము+అ= శీఘ్రంగా; 
నీకున్‌= నీకు; పొందన్‌+కలుగున్‌= పొందటానికి వీలు కలుగుతుంది. 


రామోపాఖ్యానం 125 


తాత్పర్యం: అందగత్తె వైన ఓ సీతాదేవీ! నా కల నిజం కా గలదు. తల్లీ! 
ఇక దుఃఖీంచకుము. గొప్పయశస్వు నార్జించిన మహానుఖావుడు, 
గొప్పపరాక్రమవంతుడు అయిన నీభర్తను నీవు శీఘ్రంగా పొందగలవు”. 


ఆ. అనిన. ద్రిజటపలుకు లవి నిక్కనులు గాంగ | 

వగచి సీత గొంత వనట దక్కి 

యాసతోడ నుండె; నట దశవదనుండు । 

సీతం దలంచి వివశచిత్తుం డగుచు. 136 
ప్రతిపదార్దం: అనినన్‌= అని చెప్పగా; త్రిజట పలుకులు= త్రిజట చెప్పిన 
మాటలు; అవి= అవి అన్నియును; నిక్కములు+కాంగన్‌= నిజాలుగా; వగచి= 
భావించి; సీత= జానకి; కొంత= కొంచెం; వనట+తక్కి= విచారం మాని; 
ఆసతోడన్‌= ఆశతో; ఉండెన్‌= ఉండింది; అటన్‌= అక్కడ; దశవదనుండు= 
పదిమొగాలు కలవాడు, రావణుడు; సీతన్‌+తలంచి= సీతను స్మరించి; వి, 
వశ, చిత్తుడు+అగుచున్‌= వశం తప్పిన మనస్సు కలవాడు జొతూ. 


తాత్పర్యం: త్రిజట చెప్పిన పలుకులు విని, అవి నిజాలు కావచ్చునని 
ఆశతో సీత కొంత ఊరటచెంది ఉండింది. అట రావణుడు సీతను స్మరించి 
వశం తప్పిన మనస్సుకలవా డయ్యాడు. 


వ. తాను దేవదానవ గంధర్వాది భూతవర్గంబుల నెల్ల జయించియుం 
గందర్పదర్పంబు వారింప నోపక యాక్షణంబ దివ్యమాల్యాంబరాభరణ 
భూషితుండై సంచారశీలం బైన కల్పపాదపంబునుంబోలె నొప్పియు. 
దనయొప్పు. బితృపనంబునందలి వటభూరుహంబుసొంపునుంబోలె 
నతిభీషణం బగుచుండ నశోకవనమధ్యంబు సొత్తెంచి రోహిణీసమీపంబు 
నకు వచ్చు శనైశ్సరుండునుంబోలె జానకిం జేరం జనుదెంచి 
ప్రణయపూర్వకం బుగా నిట్లనియె. 13/7 


ప్రతిపదార్థం: తాను= తాను (రావణుడు); దేవ, దానవ, గంధర్వ+ఆది, 
భూత, వర్గంబులన్‌= వేల్పులు రాక్షసులు గంధర్వులు మున్నగునట్టి 


126 రామోపాఖ్యానం 


చేతనాచేతనజాతులను; ఎల్లన్‌= అన్నింటిని; జయించియున్‌= గెలిచియున్నూ; 
కందర్ప, దర్పంబు= మన్మథుడియొక్క విజృంభణం; వారింపన్‌+ఓపక= 
అడ్డగింవజాలక; ఆ+క్షణంబు+అ= ఆ నిమునంలోనే; దివ్య, 
మాల్య+అంబర+ ఆభరణ, భూషితుండు+ఐ= దేవతా మహిమగల పూవులు, 
వస్త్రాలు, భూషణాలచేత అలంకరించబడిన వాడై; సంచార శీలంబు+ఐన= 
నడచునట్టి స్వభావంగల; కల్ప, పాదపంబునున్‌+పోలెన్‌= కల్పవృక్షంవలె; 
ఒప్పియున్‌= శోభిల్లికూడ; తన+ఒప్పున్‌= తనశోభను, పిత్సవనంబు నందలి= 
శ్మశానంలోని; వటభూరుహంబు, సొంపునున్‌+పోలెన్‌= మగర్రిచెట్టయొక్క 
సొగసువలె; అతిభీషణంబు= మిక్కిలి భయంకరం; అగుచున్‌+ఉండన్‌= 
జౌతుండగా; అశోకవనమధ్యంబు+చొత్తెంచి= అశోకవనంయొక్క 
మధ్యభాగాన్ని చేరి; రోహిణీ, సమీపంబునకున్‌= రోహిణీనక్షత్రం దగ్గరకు; 
వచ్చు= అరుగుదెంచే; శనైశ్ళరుండునున్‌+ పోలెన్‌= శనిగ్రహం వలె; జానకిన్‌= 
సీతను; చేరన్‌+చనుదెంచి= చేరడానికి వచ్చి; ప్రణయ పూర్వకంబుగాన్‌= 
(ప్రేమ తొణికిసలాడేటట్టుగా; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: రావణుడు వేల్పులు రాక్షసులు గంధర్వులు మున్నగు 
భూతజాతులను అన్నింటినీ గెలిచినవాడే అయినను మన్మథుడిని 
గెలువజాలకపోయాడు. ఇక సీతాదేవియొక్క అనురాగాన్ని చూరగొనటానికై 
రావణుడు దివ్యపుష్సాలు ముడిచి మంచివ(స్తాలను ఆభరణాలను ధరించి, 
నడుస్తున్న కల్పవృక్షంవలె అశోకవనానికి వచ్చాడు. కాని, ఆతడు శ్మశానంలో 
విస్తరించిన మరర్రిచెట్టువలెనే భాసించి మిక్కిలి భయంకరంగా కన్పించాడు. 
రావణుడు అశోకవనంలో ఉన్న సీతాదేవివద్దకు రావటం రోహిణీనక్షత్రం 
సమీపానికి శని[గ్రహం చేరుతున్నట్టు కన్పించింది. ఆ రీతిగా రావణుడు 
సీతదరి చేరి అనురాగం తొణికిసలాడేటట్టుగా ఇట్లా పలికాడు. 


విశేషం: 1. రావణుడు జంగమకల్పవృక్షంవలె చనుదెంచాడు అన్నప్పుడు. 
అలంకారం ఉ్రేక్ష. కల్పవృక్షము- కదలునట్టిదికాదు. ఒకవేళ కదలితే 
ఎట్టుంటుందో అట్టా ఉన్నాడని ఊహించుకొనవలెను కాబట్టి ఉ్రేక్ష. ర 


రామోపాఖ్యానం 127 


కల్పవృక్షం స్వర్గంలో నందనవనంలోని చెట్టు. కోరిన కోరికల నిచ్చే మహిమ 
కలది. 3. వటవృక్షంవోలె అనుచో అలంకారం ఉపమ. 4. అట్టే శని రోహిణీ 
నక్షత్రాన్ని చేరినట్టు అనుచో అలంకారం ఉపమ. రోహిణీనక్షత్రాన్ని శనిగ్రహం 
చేరినప్పుడు లోకంలో పెక్కు అరిష్టాలు సంభవిస్తాయని జ్యోతిష్కులు చెప్పు 
తారు. 
క. 'ఏల మదిరాక్షి! వలవని । 

జాలింబడి నవసెదవు లసద్భూషణ లీ 

లాలంకృతవై నను గృప । 

నేలికొనం గదవె వేయు నేటికి నింకన్‌. 138 


ప్రతిపదార్థం: మదిర+అక్షి!= మత్తెక్కించే నేత్రాలు కలదాన- ఓసీతాదేవీ! 
ఏల= ఎందుకు; వలవని= కూడని; జాలిన్‌*పడి= దుఃఖంలో పడి; నవసెదవు= 
వెతచెందుతావు; లసత్‌+భూషణ+అలంకృతవు+ఐ= ప్రకాశించే ఆభరణాలను 
సింగారించుకొనినదానివై; ననున్‌= నన్ను (రావణుడనైన నన్ను); కృపన్‌= 
దయతో; ఏలికొనన్‌+కదవె= పాలించుకొనవే; ఇంకన్‌= ఇక; వేయున్‌+ 
ఏటికిన్‌?= వేలకొలది మాటలు ఎందుకు? 


తాత్పర్యం: మత్తెక్కించే కన్నులు గల ఓ సీతాదేవీ! నీ కనుచూపులు చాలు. 
నేను మరులుగొని ఉన్నాను గదా! ఇటు నాపై దయచూపుము. ఎందుకు నీవు 
-ఈరీతిగా కూడనిదుఃఖాన పడి కృశిస్తున్నావు? వెలుగొందే ఆభరణాలు ధరించి 
నన్ను దయతో ఏలుకొనుము. వేలకొలదిమాటలు మాటాడి నేను 
అధికప్రసంగం చేయదలచుకోలేదు. 
చ. అనిమిష యక్ష రాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాం 
గనల6గరంబు చిత్తమున. గైకొన కే ననురాగలీలమై 
నిను మది నాదరించు టిది నీదగుభాగ్యము గాదె? యింతయున్‌ 
వనిత! యెజుంగ వైతి; గరువంపువిచారము లేల నీయెడన్‌. 139 


128 రామోపాఖ్యానం 


ప్రతిపదార్థం: వనిత!= మగువా! ఓసీతాదేవీ!; అనిమిషు యక్ష రాక్షస, 
వియత్‌+*చర; కిన్నర, పన్నగ+అసుర+అంగనలన్‌= వేల్పులకు, యక్షులకు, 
కిన్నరులకు, పాములకు, అసురులకు చెందిన ఆడువారిని; కరంబు= 
మిక్కిలిగా; చిత్తమునన్‌= మనస్సులో; కైకొనక= స్వీకరించక; ఏన్‌= నేను; 
అనురాగలీలమైన్‌= (ప్రేమతో నిండిన కేళిచొప్తున; నినున్‌= నిన్ను; మదిన్‌= 
మనస్సులో; ఆదరించుట= ప్రేమించటం; ఇది= ఇట్టి ప్రేమ; నీదు+అగు= 
నీది అయిన; భాగ్యము+కాదె= అదృష్టమే కదా?; ఇంతయున్‌= ఇది 
(అంతయు నీ అదృష్టయోగమే అని); ఎజుంగవు+ఐతి= తెలిసికొనలేక 
పోయావు; గరువంపు విచారములు= గర్వంతో కూడిన ఆలోచనలు; 
ఈ+ఎడన్‌= ఈపట్టున; ఏల= ఎందుకు? 


తాత్పర్యం: ఓ సీతాదేవీ! నేను దేవతలను యక్షులను గంధర్వులను 
కిన్నరులను పన్నగులను అందరను జయించినవాడను కదా! ఆయా 
జాతులలోని సుందరాంగులు ఎందరు లేరు? వారు అందరు నా అధీనంలో 
ఉన్నవారే అయినను వారిని ఎవ్వరిని వరించక నేను అనురాగంతో నిన్ను 
కోరటం నిజంగా నీకు పట్టిన గొప్పు అదృష్టయోగం సుమా! ఆ సంగతి నీవు 
గుర్తించలేదు. అనవసరమైన దుఃఖంలో మునిగి ఉన్నావు. గర్వంతో కూడిన 
ఆలోచనలు చేయటం ఈ పట్టున భావ్యం కాదు. 


విశేషం: 1. కిన్నరులు - అశ్వముఖం నరశరీరంకల దేవజాతివారు. 2. అనిమిషులు 
- రెప్పపాటు లేనివారు- వేల్పులు. 3. రాక్షసులు, అసురులు దైత్యదానవులు. 
దితిసంతతి దనుసంతతి అని రక్కసులలో రెండు తెగలు. ఈ పద్యంలో రాక్షస 
అసుర పదాలు రెండూ వాడబడినవి. 


ఉ. రాము€ డనంగ. బేర్మియును రాజ్యము. గోల్పడి కానలోన దుః 
మవామయ మగ్గు. దైన యొకయల్పమనుష్యుండు వానిపై6 గడుం 
బ్రేముడి సేయుచున్‌ వగపుపెల్లున6 జిత్తము దల్లడిల్లంగా 
నీమెయి నుండు నీయునికి యేసుఖ మండ్రు లతాంగి చెప్పుమూ!140 


రామోపాఖ్యానం 129 


ప్రతిపదార్థం: లతా+అంగి!= తీగవంటి సుకుమార మైన శరీరం కలదానా!; 
ఓసీతాదేవీ!; రాముండు+అనంగన్‌= రాముడు అనగా; పేర్మియును= 
గొప్పతనాన్ని; రాజ్యమున్‌= రాజ్యపరిపాలనమును; కోల్పడి= పోగొట్టుకొని; 
కానలోనన్‌= అడవిలో; దుఃఖ+ఆమయ, మగ్నుండు+ఐన= ఆవేదన అనే 
రోగంలో మునిగినవాడు అయిన; ఒక= ఒకానొక; అల్పమనుష్యుడయ= తక్కువ 
అయిన మానవుడు; వానిపైన్‌= అతనిపై, ఆ రాముడిపై; కడున్‌= మిక్కిలి; 
(ప్రేముడి+చేయుచున్‌= అనురాగం చూపుతూ; వగపు పెల్టునన్‌= 
విచారంయొక్క అతిశయంతో, గొప్పదుఃఖంతో; చిత్తము= మనస్సు; తల్లడిల్లం 
గాన్‌= ఆందోళన చెందగా; ఈ మెయిన్‌= ఈ రీతిగా; ఉండు= 
ఉన్నటువంటి; నీ+ఉనికి= నీ బ్రదుకు; ఏసుఖము= ఎట్టి సౌఖ్యంతో కూడింది; 
అండ్రు= అని చెప్పుతారు; చెప్తుమా= వచించుమా. 


తాత్పర్యం: తీగవలె సుకుమారమైన శరీరంగల సీతాదేవీ! రాముడు ఎవడు? 
గొప్పతనమును, రాజ్యాన్ని గోలుపోయి అడవులలో తిరుగాడుతూ దుఃఖం 
అనే రోగంలో మునిగిన ఒక అల్పమానవుడు. అట్టి రాముడిపై నీవు ప్రేమ 
వహించి నీ మనస్సును దుఃఖంతో తల్లడిల్లేటట్టు చేస్తున్నావు. ఇది ఎటువంటి 
సుఖం? ఎవరు దీనిని సుఖమని చెప్పుతారు? నీవే చెప్పుము. 


విశేషం: ఉ.వి. ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణ ప్రతిలో- “పేర్మియును 
రాజ్యము” అనే పాఠం ఉన్నది. (గేర్మియుమ- అనే అచ్చుతప్పుతో ఉన్న 
పాఠాన్ని సరిచేసుకోవాలి). “పేర్మి యువరాజ్యము”' - అన్నది పాఠాంతరంగా 
గుర్తించబడింది. రాముడరణ్యవాసదీక్ష పూనే సమయంలో అతడు త్యాగంచేసింది 
యౌవరాజ్యాభిషేకమే కాబట్టి "పేర్మి యువరాజ్యము” అనే పాఠాన్నే ఈ ప్రతిలో 
(గ్రహించటమైనది. 

వ. ఏను సకలలోకేశ్వరుండ; నాకుం గింకరులై పదునాలుగుకోట్లు 
నిశాచర భటులును, నిరువది యెనిమిదికోట్లు రాక్షసులును, 


130 రామోపాఖ్యానం 


నెనుబదియాటు కోట్లు యక్షులును వర్తిల్లుదురు; నిఖిలధనాధ్యక్షుండయిన 
యక్షేశ్వరుండు నాయగ్రజుండు; బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు 
మదీయజనకుండు; గుబేరునకు వినోదపాత్రంబు లైన గంధర్వాప్సరో 
గణంబులు నన్ను సేవించు( బంచమలోకపాలుం డని నన్ను! ద్రిభు 
వనంబులు. గీర్తించు; భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వరగ్భహంబునం 
దెట్లట్లనాగృహంబున నక్షయంబు; లిట్టినావిభవం బింతటికిని 
మదీయజీవితంబునకు నధీశ్వరివై సుఖంబున భోగింపు' మనిన విని, 
వైదేహి క్రోధశోకవ్యాకులహృదయ యగుచు వానిదెసం జూడక 
యొక్కతృణాంకురం బుపలక్షించి యి ట్లనియె. 141 


ప్రతిపదార్థం: ఏను= నేను; సకల, లోక+ఈశ్వరుండన్‌= సమస్తభువనాలకు 
అధినేతనైన పరిపాలకుడను; నాకున్‌= నాకు; కింకరులు+ఐ= సేవకులు 
అయి; పదునాలుగుకోట్టు నిశాచరభటులును= పదునాలుగుకోట్టమంది 
రాత్రించరులు- రాక్షసులును; ఇరువది+ఎనిమిదికోట్టు రాక్షసులును= ఇరువది 
ఎనిమిదికోట్టు రక్కసులును; ఎనుబది ఆజుకోట్టు యక్షులును= ఎనుబది 
ఆరుకోట్ట జక్కులును; వర్తిల్లుదురు= పనిచేస్తారు; నిఖిల, ధన+అధ్యక్షుండు+ 
అయిన= సమస్తమైన ధనానికి అధిపతి అయిన; యక్షేశ్వరుండు = 
(యక్ష+ఈశ్వరుండు=) యక్షులయొక్కప్రభువు- కుబేరుడు; నా+అ([గ్రజుండు= 
నా అన్న; బ్రహ్మసమానుండు+అగు= (బ్రహ్మదేవుడితో తుల్యుడు అయిన; 
విశవసుండు; మదీయ, జనకుండు= నా తండ్రి; కుబేరునకున్‌; వినోద 
పాత్రంబులు+ఐన= వేడుకను ఒనగూర్చేవి అయిన; గంధర్వ= గంధర్వుల 
కన్నెలు; అప్పరోగణంబులు= వేలుపుకన్నైెల సముదాయాలు; నన్నున్‌= నన్ను; 
సేవించుచున్‌= కొలుస్తూ; పంచమ లోకపాలుండు+ అని= అయిదవ 
లోకపాలకుడు అని; నన్నున్‌= నన్ను; త్రి, భువనంబులున్‌= మూడు 
లోకాలున్నూ; కీర్తించున్‌= కొనియాడుతాయి; భక్ష్యృభోజ్య+ఆది వస్తువులును= 
తినుబండారాలు మున్నగునవి; సుర+-ఈశ్చర, గృహంబునందున్‌= దేవేంద్రుడి 


రామోపాఖ్యానం 131 


ఇంటిలో; ఎట్టు+అట్టు+అ= ఏయేవిధాలుగా ఉంటాయో అట్లా; నా 
గృహంబునన్‌= నా ఇంటిలో; అక్షయంబులు= తరుగనట్టివి; ఇట్టి= ఇటువంటి; 
నా విభవంబు= నా సంపద; ఇంతటికిని= సర్వస్వానికి; మదీయ, 
జీవితంబునకున్‌= నా బ్రదుకుకు; అధి+ -ఈశ్వరివి+ఐ= ఏలికసానివై; 
సుఖంబునన్‌= సౌఖ్యంతో; భోగింపుము= అనుభవించుము; అనినన్‌= అని 
(రావణుడు చెప్పగా); విని= ఆలకించి; వైదేహి= విదేహరాజుకూతురు 
సీతాదేవి; క్రోధ, శోక, వ్యాకుల, హృదయ,+ అగుచున్‌= కోపంచేత, దుః 
ఖంచేత, కలత చెందిన డెందం కలది జాొతూ; వానిదెసన్‌= అతడి (రావణుడి) 
వైపు; చూడక= వీక్షించక; ఒక్క= ఒక; తృణ+అంకురంబు= గడ్డిపరక; 
ఉపలక్షించి= అన్యాపదేశంగా నిలిపి- అనగా రావణుడికి బదులుగా ఉద్దేశించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: 'నేను ఎవరో నీకు తెలియునా? నేను సకలభువనాలకు 
సార్వభౌముడిని. నాకు సేవకులుగా పదునాలుగుకోట్టమంది దైత్యులు, 
ఇరువదియెనిమిదికోట్ట్లమంది దానవులు; ఎనుబదిఆరుకోట్టమంది యక్షులు 
ఉన్నారు. సమస్తమైన ధనానికి అధిపతి అయిన యక్షులప్రభువు కుబేరుడు 
నా అన్న. (బ్రహ్మతో తుల్యుడు అయిన విశ్రవసుడు నా తండ్రి. కుబేరుడికి 
వినోదం కల్పించే గంధర్వకన్యలు అప్పరసలు నన్ను కొలుస్తూ ఉంటారు. 
మూడులోకాలు నన్ను 'పంచమలోకపాలకుడు” అని మన్నిస్తాయి. దేవేంద్రుడి 
ఇంటిలో ఉన్నట్టే నాగృహంలోనూ తినుబండారాలు పుష్కలంగా ఉంటాయి. 
ఇవి నా సిరిసంపదలు. ఇట్టి నా ఐశ్వర్యానికే కాక నా జీవితానికి నీవు 
ఏలికసానివి కమ్ము. సమస్తసౌఖ్యాలు అనుభవించుము” అని రావణుడు 
చెప్పగా విని సీతాదేవి ఆతడి ముఖం చూడనొల్లక, మిక్కుటమైన కోపంచేత 
దుఃఖంచేత పీడించబడిన హృదయం కలదై, ఒక పచ్చగడ్డిపరకను రావణుడికి 
బదులుగా ఉద్దేశించి ఇట్లా పలికింది. 


132 రామోపాఖ్యానం 


విశేషం: 1. భక్ష్యాలు= తినుబండారాలు. ఇవి 5 విధాలు. 1. భక్ష్యం 2. భోజ్యం 
3. లేహ్యం 4. చోష్యం 5. పానీయం- ఉపలక్షణం ఇంకొక దానిని ఉద్దేశించి 
చెప్పింది. ఇచట తృణాంకురము (రావణుడి స్టానంలో) ఉపలక్షించబడింది. 


సీ. “అకట! పరాంగన, నబల., బతివ్రతం | 

బరికింపంగా మర్త్యభామ నేను, 

రాక్షసుండవు నీవు; రాగంబు మది నించు 
కయు లేని నాదు సంగమమునందు. 

గలిగెడు నట్టి సౌఖ్యం బెంత? యదియును । 
గాక యాద్యుం డైన కమలగర్టు 

పొత్రుండ నని లోకపాలతుల్యుండ నని | 
హరసఖుం దైన ధనాధినాథు 


ఆ. భ్రాత నని భవత్షభావంబు సెప్పితి; | 
విట్టి నీవు ధర్ము వెటింగి దురిత 
వర్తనంబు విడువవలదె? సిగ్గేది యి । 
ప్పగిది. బ్రల్లదములు వలుక. దగునె?” 142 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; పర+అంగనన్‌= ఒరుని భార్యను; అబలన్‌= 
బలంలేనిదానను (కోమలిని అని భావం); పతివ్రతన్‌= భర్తయందే అనురక్తి 
కలిగినదానను; పరికింపంగాన్‌= అరయగా; ఏను= నేను; మర్య్యభామను= 
మనుష్యస్త్రీని; నీవు= ఈవు; రాక్షసుండవు= రక్కసుడవు; మదిన్‌= చిత్తంలో; 
రాగంబు= (ప్రేమ; ఇంచుకయున్‌ లేని= ఏమాత్రమున్నూ లేని; నాదు, 
సంగమము నందున్‌= నాపొందులో; కలిగెడు+అట్టి= ఏర్పడునట్టి సౌఖ్యంబు= 
సుఖం; ఎంత= ఏమా(త్రమైనది?; అదియును+కాక= అంతమాత్రమేగాక; 
ఆద్యుండు+ఐన= మొదటివాడు అయిన (సృష్టికి ఆద్యుడు అయినను; 
కమలగర్చ్భు, పౌత్రుండన్‌= (బ్రహ్మదేవుడి మనుమడిని; అని= అంటూ; 


రామోపాఖ్యానం 133 


లోకపాలతుల్యుండన్‌+అని= దిక్సాలకులతో సమానమైనవాడను అని; 
హరసఖుండు+ఐన= శివుడి మిత్రుడు అయిన; ధన+అధినాథు, భ్రాతన్‌= 
కుబేరుడిసోదరుడను; అని= అనుచూ; భవత్‌+*ప్రతాపంబు= నీదైన మహిమ; 
చెప్పితివి= వచించావు; ఇట్టి నీవు= ఇటువంటి ప్రతాపం కల నీవు; 
ధర్మువు+ఎటింగి= ధర్మాన్ని తెలిసికొని; దురిత, వర్తనంబు= చెడునడవడి; 
విడువన్‌వలదె= వీడవలెను కదా; సిగ్గేది(సిగ్గు+ఏది)= సిగ్గవీడి; ఈరీతిగా; 
ప్రల్లదములు= పారుష్యాలు (కఠినమైన మాటలు); పలుకన్‌= తగునె?= 
వచించటం భావ్యమా? (భావ్యం కాదుకదా); 


తాత్పర్యం: “అయ్యో, రావణా! నాకు ఎంతటి దురవస్థ ఏర్పడింది. నేను 
ఒరుని భార్యను. కోమలిని, భర్రయందే అనురాగం కలిగి భర్తనే దైవంగా 
భావిస్తున్నదానను. నీవా రాక్షసుడవు. నీయందు ఏమాత్రం అనురాగం లేని 
నాపొందు నీకు ఏవిధంగానూ ఎట్టిసుఖం ఈయజాలదు కదా. 
అదియునుంగాక, నీవు బ్రహ్మదేవుడి మనుమడవు అని, దిక్సాలకులతో 
సమానుడను అనీ, పరమశివుడిమిత్రుడు ధనపతి అయిన కుబేరుడిసోదరుడను 
అని గొప్పలు చెప్పుకొంటున్నావు. మటి అంతటి గొప్పవాడికి ధర్మం తెలియాలి. 
చెడునడవడి వదలిపెట్టాలి. అంతే కాని ఈ రీతిగా నోటికి వచ్చినట్టు 
కండకావరంతో ప్రల్లదాలు (ప్రేలవచ్చునా? నీ ప్రవర్తన ఎంతమాత్రం బాగా 
లేదు”. 

విశేషం: కమలగర్భుండు= బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి నాభికమలంనుండి 
ఉద్భవించినగాథ సుప్రసిద్ధం. 

వ. అని పలికి జానకి యుత్తరీయసంవృతవదనయై యతికరుణంబుగా 
నేడ్డిన నద్దురాత్ముండు వెండియు. గొన్ని దుర్వచనంబులు పచరించి 
యనంతరంబ యంతర్థానంబు నొందె; నప్పొాలంతియు నెప్పటియట్ల 
రాక్షసీరక్షిత యై యుండె నని మార్కండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన 


134 రామోపాఖ్యానం 


తెఅంగు వైశంపాయనోక్తం బైన యాఖ్యానంబు విఖ్యాత మాధుర్య 
మనోహరంబుగా. 143 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; జానకి= సీత; ఉత్తరీయ సంవృత 
వదన+ఐ= పైవస్తంచేత కప్పబడిన మొగం కలది అయి; అతి కరుణంబు 
గాన్‌= మిక్కిలి జాలిగా; ఏడ్పినన్‌= ఆక్రోశించగా; ఆ+దురాత్ముండు= ఆ 
చెడ్డ ఆత్మ కలవాడు- రావణుడు; వెండియున్‌= మజటియును; కొన్ని= 
కొన్ని; దుర్వ్చచనంబులు= చెడు పలుకులు; పచరించి= పలికి; అనంతరంబు+ 
అ= వెనువెంటనే; అంతర్జానంబున్‌+ఒందెన్‌= కనుపించకుండా పోయాడు; 
ఆ+పొలంతియున్‌= ఆ వనితయు- సీతాదేవియు; ఎప్పటి+అట్ల= యథా 
ప్రకారంగా, ఇదివరకు వలెనే; రాక్షసీ రక్షిత+ఐ= రాక్షసస్రీలచేత కావలి 
కాయ బడిందై; ఉండెన్‌= ఉండింది; అని= అని చెప్పి; మార్కండేయుండు; 
ధర్మరాజునకు; నిర్దేశించిన= తెలియచెప్పిన; తెజింగు= తీరు; వైశంపాయన+ 
ఉక్తంబు+ఐన= వైశంపాయనుడిచేత చెప్పబడిన; ఆఖ్యానంబు= పెద్ద కథ; 
విఖ్యాత, మాధుర్య, మనస్‌+హరంబుగా= సు ప్రసిద్దమై, తియ్యనిదై మనస్సును 
ఆహ్హాదపరిచేదిగా. 

తాత్పర్యం: అని చెప్పి సీత ఉత్తరీయంతో ముఖం కప్పుకొని మిక్కిలి 
దీనంగా ఏడువగా, ఆ దుర్మార్గుడైన రావణుడు ఇంకా కొన్ని దుర్భాషలాడి 
వెల్లిపోయాడు. సీత ఎప్పటివలెనే రాక్షస స్త్రీ రక్షితయై ఉన్నది అని మార్కండేయ 
మహర్షి ధర్మరాజుతో చెప్పినట్టు వైశంపాయనుడు విఖ్యాతంగానూ, 
మధురంగానూ, మనోహరంగానూ చెప్పాడు. 


